అకుషము 


“భరత కళా ప్రపూర్ణ” 


నటరాజ రామకృష్ణ 


తెలంగాణ సాహిత్య అకాడమి 





హైదరాబాదు 


ప్రచురణ : 62 
లకుమ 
-“భరత కళా ప్రపూర్ణ” 


నటరాజు రామకృష్ణ 


తొలి ముద్రణ : 1971 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : జూన్‌, 2019 


ప్రతులు : 1000 


వెల: ₹ 40.00 


అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇం(ెషన్స్‌, హైదరాబాద్‌. 


హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ : ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
ఫోన్‌ : 040-29703142. 


కళా వసంతం 


“అకుమి ఒక నర్తకి. ఆమె నాట్యం “వసంత రాజీయంి అనే నాట్యశాస్తానికి 
ప్రేరణ. ఆమె జీవితం నాట్యానికే అంకితమయింది. దేశం కోసం కళ కోసం 
ప్రాణత్యాగం చేసింది. వసంతంవలెనే తరలిపోయింది. 

చారిత్రాత్మకమయిన ఈ నర్తకి జీవితాన్ని 'లకుమి పేరుతో నవలగా 
రూపొందించాడు ప్రముఖ నాట్యశాస్త్రవేత్త నటరాజ రామకృష్ణ. 

కొందవీటి రాజు కుమారగిరి రాయలు ప్రతి ఏటా జరిపే వసంతోత్సవాలతో 
ఆయనకు ‘కర్పూర వసంతరాయలు” అనే ప్రసిద్ధి వచ్చింది. ఈ పేరుతోనే 
డా॥ సి. నారాయణరెడ్డి గేయ కావ్యం రాశాడు. అందులో ఉన్న లకుమ - ఈ లకుమ 
ఒక్కరే. ఇది వచన రూపంలో, కథారూపంలో ఉంది. కాటయవేముడు, దొరపరెడ్డి, 
కొమరగిరి (కుమారగిరి), మల్లెమ దేవదాసి, వీర రాఘవయ్య నాట్యాచార్యుడు - 
లకుమ - ఈ పాత్రలతోనే కథంతా నడుస్తుంది. 

దేవదాసిగా దేవతలకే కళను అంకితం చేసిన నాట్యకత్తె “మల్గెమి పెంచిన 
కళా తపస్వి 'లకుమి ఒక నాట్యశాస్త్రం వెలువరించే రాజుకు తనకళను ప్రదర్శించి 
- కళాజీవిగానే జీవించి, కళంకం లేకుండా తనువు చాలించిన ఆదర్శం ఈ నవలలో 
ఎంతో ఉదాత్తంగా చిత్రించబడింది. 

నాట్యశాస్త్ర విశేషాలు, నాట్యాల రీతులు, కేళికా ప్రదర్శనలు, ఉత్సవాల 
నిర్వహణలు, రాజభవనాలు, వారి లాంఛనాలు మొదలైనవి ఆనాటి చారిత్రక దృశ్యాలను 
మనముందుంచాడు నటరాజ రామకృష్ణ. ఆ నాటి కథకు, సన్నివేశాలకు, పాత్రలకు 
అనువైన భాషా శైలిని పాటించడం వలన ఒక చారిత్రక నవలను చదివిన అనుభూతి 
కలుగుతుంది. 

1971 లో తొలిసారి వెలువడిన ఈ నవల ఈనాటి పాఠకులకు పరిచయం 
చేయాలని భావించి తెలంగాణ సాహిత్య అకాడమి మరల వెలువరిస్తున్నది. 


హైద్రాబాద్‌, 
07.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


లకుమ 


ఆటపాటల మేటి 

చక్కదనాల చుక్క 

అందాల రాశి. 

కొండవీటి ఆస్థాన నర్తకి. 
అపర ఊర్వశి. 

ప్రభు కొమరగిరి ప్రణయదాసి 


కొమరగిరి 

ప్రభు కొమరగిరి. 
కొండవీటి సామ్రాజ్యాధిపతి. 
వసంతరాయడు 

కర్పూర వసంతరాయలు 
కళాదేవి అనుంగుబిడ్డ 

కళా తపస్వి 


కాటయవేమ 

కొండవీటి పార్గునకు సారథి. 
దేశముకొరకు, కళకొరకు 

సర్వమూ త్యాగమొనర్చిన త్యాగమూర్తి. 
ఆదర్శ కళారాధకుడు. 


దొరపరెడ్డి 

ఉక్కుకంటె కఠినమైన హృదయం. 
వెన్నవంటి మనస్సు. 

వీరుడు, కళల ఆరాధకుడు. 
దయావీరము - దానవీరము 
యుద్ధవీరమూ 

మూడు వీరములు మూర్తీభవించిన 
ఆదర్శజీవి. 


మహారాణి - 

హైందవనారి ఆమె 

శరీరము క్షణ భంగురము. 

కీర్తి అమరము - అని యెంచి 
దేశ సౌభాగ్యం - కళాభ్యున్నతికి 
జీవిత సౌఖ్యాల త్యాగం చేసిన 
త్యాగమూర్తి 


మల్లెమ 
సంగీత సరస్వతి. 


అమర నర్తకి. 
ఆదర్శ దేవదాసి. 
> క క క 
వీర రాఘవయ్య 


సంగీత నాట్య శాస్త్ర సంప్రదాయముల 
నెరిగి, తరచి చూచిన ఆచార్యుడు. 


ఇందరి కళా తపస్సు ఫలితమే సరస్వతీదేవి “వసంత రాజీయము”గా నొసంగిన 
వరము - ఆంధ్రులు భారతీయ నృత్య కళామతల్లిని అలంకరించిన మూడవ అమూల్య 
కంఠహారము. మొదటిది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాకారుల పాలిటి భగవద్దీత 
నందికేశుని అభినయ దర్పణ, భరతార్థవము; రెండవది జాయపసేనుని నృత్తరత్నావళి, 
మూడు వసంత రాజీయము. 

వసంతరాజీయమునకు సంబంధించిన చిన్నకథయే లకుమ - లకుమయే 
కర్పూర వసంతరాయలు - వసంతరాయలే వసంతరాజీయము - 


WIENS 


లకుమ 


మేలుకొలుపు - 
భావనారాయణుని ఆలయం - 
“బంగారు కాంతులతో 
బాలభానుండుదయించెను 
రింగుగా భూవాలరాగము 
సంగీతము ఆలపించగ 
మేలుకో ! మేలుకో 
శ్రీరంగనాథ మేలుకొని 
మమ్మేలుకో!!” 


స్వామి ఆలయం తలుపులు మూసివున్నవి. పెద్ద మేళము సన్నాయిపై భూపాల 
రాగము - ఆలాపన ముగిసిన తరువాత దేవనర్తకినులు మేల్కొలుపు ఆలపించినారు. 

మేల్కొలుపు గీతము ముగిసినది. భేరీ, నగరా, టక్కు టమారాలు, సప్తస్వర 
గంటలు మృదువుగా మోగించబడినవి - అంతట ఆలయ ప్రముఖ నర్తకి దేవదాసి 
మల్లెమాంబ - నాయకురాలు - వీణ, ముఖవీణ గానముతో చేర్చి ఆండాలు రచించిన 
మొదటి “పాశురు” గానం చేసింది. పాశురాలు, ఆండాలనే మహాభక్తురాలు. శ్రీకృష్ణుని 
క్రీడలు వర్ణించి, మహావిష్ణు కర్పించిన మధుర భక్తి ప్రభోధ గీతాలు విష్ణు ఆలయాల్లో 
నెలబెట్టిన రోజులనుండీ, అనగా ధనుర్మాస మంతయూ రోజు కొక్కటి చొప్పున 
గానంచేసి విష్ణుదేవుని మేల్మొలుపుదురు. 

పాశురగానం ముగియగానే - ఆలయ వాద్యాలన్నీ తాళలయ ననుసరించి, 
మలహారి రాగ - సమతాళంలో గానము చేసినవి, ఆలయ ద్వారములు తెరుచుకున్నవి. 
మణుల అలంకారములో మెటిసిపోతూ భావనారాయణస్వామి దర్శన మిచ్చినాడు. 
మల్లెమాంబ హారతిసేవ ముగించి చూర్ణిక పఠించి పది - దేవదాసీలు 'కలశి 
నర్తనమాడినారు. ప్రభాతసేవ ముగిసినది. 


నటరాజ రామకృష్ణ 7 


నాలుగు తెల్లని గుజ్జములను గట్టిన బండి వచ్చి గుడి ముందు ఆగినది. 
అందుండి నడి వయస్సులో నున్న ఒక పురుషుడు దిగినాడు. విశాల ఫాలభాగము, 
గిరజాలు తిరిగిన జుట్టు, మెలివేసిన మీసము, గంభీరమైనా, ప్రసన్నముగానున్న 
ముఖము, పెద్ద నేత్రములు, దృఢకాయము - నుదుట కర్పూర నామము, పట్టు 
వస్త్రములు ధరించి యున్నాడు. అతడే దొరపరెడ్డి - కొండవీటి సామ్రాజ్యానికీ 
సైన్యాధిపతి - దొరపరెడ్డి ఆలయము ప్రవేశించి భావనారాయణస్వామిని దర్శించి 
తీర్ధప్రసాదాలు సేవించినాడు. 

“కొండవీటి జెదార్యం నీ వెరుగనిదా మల్లెమాంబా! ప్రభు వేమారెడ్డి క్రీగంటి 
చూపులే -పేరిని -పేరిందేవి - కంచిని - కామాక్షి పొన్నిని పొన్నాక్షి చేసింది--” 

“తమరు సెలవిచ్చినది వాస్తవమే. ప్రభువులు ప్రసన్నమైన లక్ష్మి దానంతట 
అదే వరిస్తుంది. వద్దంటున్నా కానీ అందరిని పాలించే ఆదరించే భావనారాయణుని 
ముందు మానవు లెంతటివారైనా సామాన్యులేగదా దొరపరెడ్డిగారూ - 
భావనారాయణుడు తలంచుకుంటే మట్టే బంగారమై పోతుంది. దైవకృపకు 
మించినదేముంది - తమకు తెలియదా?” దొరపరెడ్డిగారి వాక్యము ముగియకముందే 
మల్లెమాంబ జవాబిచ్చినది. 

“నీ మాట నేను కాదనను కాని ఒక్క విషయం గమనించు. పేరి -విద్యకు 
మెచ్చి ప్రభువులు చేరుకపూడి గ్రామం దానమిచ్చారు. నాటినుండి పేరి పేరిందేవి 
అయింది. కంచికచర్ల [గ్రామం దానంగా బడసిన కంచి, కామాక్షియె సకల 
భోగాలనుభవిస్తూంది. జోత్సృపురం వంశపారంపర్య యినాముగా బడని పన్ని 
పొన్నాక్షిగా మారిపోయింది. కొండవీటి సామ్రాజ్యంలో నీ విద్యకు సాటి ఎవరు? 
నీయంతటి నాయకురాలు వర్తకులలో ఎవరైనా వున్నారా? భావనారాయణ స్వామి 
సేవ కంకితమై నీ వంశము తరతరాలుగా ఒకేరీతిగా వుండిపోయింది. స్వామిసేవ 
తగదని నేననుటలేదు. కాని నీవు వారికంటె సంపాదించినదేమిటి? కీర్తి - 
సంపద?--” 

“ఇప్పుడు మాకుమట్టుకు లోటేముంది రెడ్డిగారూ? అసలు జీవితంలో తృప్తి 
ఎక్కడికి? సంతృప్తి అంటే ఏమిటి? స్వామి కటాక్షంవల్ల ఐశ్వర్యానికీ అంతస్థుకూ 
మాకెట్టి లోటూ లేదుగదా - మా వంశాచారము మాయింటి మర్యాదలను; పాటించుట 
ఉత్తమమైన ధర్మమేగదా?” 


8 లకుమ 


“అందుకు నేను వ్యతిరేకము చెప్పుటలేదు. మల్లెమాంబా-నేను నీకు 
తెలియజే సేదొక్కటే - ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ వుంటే రాణిస్తుందని మాత్రమే. 
సుందరమైన గులాబీ ప్రభువుల చేతిలో నున్నపుడు శోభించునంతగా బీదరాలు శిగ 
నలంకరించినప్పుడుండదుగదా - అలాగే యౌవనము. సౌందర్యం, విద్యలు - అవి 
వాటి స్థానాలను బట్టియే రాణిస్తవి. 

“ఏమిటో రెడ్డిగారూ మీరెంత చెప్పినా నా మనస్సు స్వామి సేవనుండి 
ప్రభుసేవపైకి మరల్బుట దుస్సాధ్యంగా వుంది”- 

“(ప్రభువులసేవలో వుండినంతమాత్రాన స్వామికి దూరమవ్వాలని వుందా? 
అట్టి నిర్బంధములేమీ లేవే? రెడ్డిరాజులు కూడా నారాయణ చరణదాసులేగదా?” 

“తరతరాలుగా వస్తున్న మా వంశాచారాన్ని మాని మేము సాధించేదేమిటి 
చెప్పండి?” 

sk sk sk sk 

కాటయ వేమ ప్రభువు పార్గునికి కృష్ణ సారథ్యంవలె కొమరగిరి కుడిభుజమై 
సామ్రాజ్య చక్రాన్ని నడుపుతున్న విషయము అందరూ యెరిగినదే - కాటయ గొప్ప 
రాజనీతి చతురుడేగాక కళాపోషకుడు. కళాపోషణయేగాక - కళల నభ్యసించి కాళి 
దాసంతటి మహాకవి యొక్క కావ్య నాటకాదులపై వ్యాఖ్య రచించిన శాస్త్రవేత్త అంతటి 
వారి ఆదరణ లభించుట సామాన్యముగాదు మల్లెమాంబా. ఆ అదృష్టము అందరికీ 
పట్టదు. ప్రభువు దయకు ఎందరో యేండ్ల తరబడి పడిగాపులు పడి వున్నారు వుంటారు. 
కాని ప్రభువులే కోరి మిమ్ములను రాజధాని కాహ్వానించుటలో - మీ విద్యపై, మీ 
సంస్మారముపై వారి కెంతటి వున్నతాభి ప్రాయమున్నదో నీవు అర్థం చేసుకోగలవు 


మీ వంశానికి కీర్తియేగాదు - కొమరగిరి ప్రభువు వ్రాయదలంచిన - వసంత 
రాజీయానికి - లకుమ - ఆదర్శమై లక్షణ లక్ష్యాలతోగూడిన ఒక నూతన నాట్యశాస్త్ర 
సృష్టి జరిగి భారతదేశ నృత్య సంస్కృతికి ఒక నూతన సందేశాన్నిచ్చి నూతన వెల్లును 
చూపగల్లుతారు. లకుమా, కుమరగిరి ప్రభువులు. వార కీర్తి భారతావనిలో ఆంధ్రుల 
చరిత్ర నిల్చినంత వరకు నిలువగలదు -”దొరప్పగారు సెలవిచ్చారు. 

మల్లెమాంబ కన్నులొక వింతకాంతిలో ప్రకాశించినవి. కుమరగిరి ప్రభువు 
నాట్యశాస్తరచన - అందుకు లక్ష్యము తన కుమార్తె ఆ రచన ఒక నూతన శాస్త్రసృష్టి. 
అందుకు ఆధారభూతము లకుమ కొన్ని క్షణములు నిశ్ళబ్దముగా ఆలోచించినది. 


నటరాజ రామకృష్ణ 9 


ఇరువురు నిశ్శబ్దముగా కూర్చున్నారు. బండి మెల్లగా ముందుకు నడుస్తూంది గుజ్జముల 
మెడలోని మువ్వలు లయతాళ యుక్తముగా మధురముగా ధ్వనిస్తున్నవి. 

మరల ఆమె హృదయానికి ఇంకొక ఆలోచన తట్టినది-ఎటూ తోచక 
దొరపరెడ్డిని చూస్తూ యీవిధంగా పల్కింది- 

“హృదయాన్ని విక్రయించిన మానవుడు సర్వ ప్రపంచాన్నీ జయించి మాత్రం 
సాధించగల్లినదేమిటి రెడ్డిగారూ- ఎందుకో నా హృదయాన్ని ఈ చిన్న గ్రామం 
బాపట్లలోని భావనారాయణస్వామి ఆస్థానం ఆకర్షించినంతగా మహాసామ్రాజ్యాధిపతుల 
ఆస్థానం ఆకర్షించుట లేదు.” 

మరల కొన్ని నిమిషాలు ఆలోచనలో గడిచింది. 

“ఇంతకూ లకుమ అభిప్రాయమెట్లుందోగదా? దొరప్పగారూ? బాల్యమునుండి 
మా మతాచారం ననుసరించి విద్య బుద్దులతో తీర్చి దిద్దినాను. యుక్తవయస్సు 
వచ్చినది. ఆమె భవిష్యత్‌ గూర్చి ఆలోచించుకొనే శక్తి ఆమెకుంది. ఆస్థానములో 
అనుదినము గడపవలసింది ఆమెగాని నేనుగాదు గదా- తల్లిగా నేను నా బాధ్యతల 
తీర్చాలి గాన ఆమెను సకల విద్యల్లో సమర్ధురాలిగా తయారుచేశాను. ఆమె 
అభిప్రాయాన్ననుసరించి చేయుటకు నాకభ్యంతరము లేదు”. 

“దేవాదాసీననిపించావు మల్లెమాంబా నీ విశాల హృదయానికి మెచ్చాను. ఆ 
స్వేచ్చ లకుమకు నీవీయడం ఎంతో ఆనందదాయకం-” 

“దొరప్పగారూ - నా జీవితాన్ని జీవించాను. -సంపూర్ణంగా జీవించాను - 
ఆశయాలు -అనుభూతులు - కోర్కెలు అన్నింటి విలువలూ తెలిసికున్నాను. కనుకనే 
తన జీవితం తాను తీర్చి దిద్దుకునేటంతటి శక్తి సంపన్నురాలిగా లకుమకు 
శిక్షణిప్పించాను ఇకమీదట తనే ఆలోచించుకుంటుంది” 

“ఒకవేళ కొమరగిరి ప్రభు ఆస్థాన నృత్య సరస్వతి ఆమె నాకర్షించినచో-?” 

“లకుమ అభీష్టము అదే అయినచో నాకేమాత్రమూ అభ్యంతరము లేదు-” 

ఈ విధంగా వారి సంభాషణ ముగిసినది. బండి దేవదాసి వాడలోని 
మల్లెమాంబ లోగిలిముందు వచ్చి ఆగినది. గంటల చప్పుడు విని దాసీజనము వచ్చి 
బండి తలుపులు తెరచినారు. మల్లెమ, దొరపరెడ్డిగారు అందుండి దిగి లోనికరిగినారు 

న. న. న. న. 

ఆరోజున నెలబెట్టినారు. ధనుర్మాస మారంభమైనది. మల్లెమ బాపట్ల 

భావనారాయణస్వామి ఆలయ దేవదాసి నాయకురాలు ప్రాతఃకాలమున లేచి 


10 లకుమ 


శిరస్నానము చేసి కాసిబోసి చీరెకట్టి కర్పూరనామము ధరించి స్వామిసేవకు గుడి 
కేగి.....గుడిలో ప్రభాతసేవ ముగిసిన పిదప అయ్యవార్లు మొదటిరోజు కనుక 
పులిహోర, తియ్యపొంగలి, పొంగలి, దధ్యోజనం, ......... + చిట్టిగారెలు, స్వామికి 
నైవేద్యమిడి భక్తులకు పంచినారు. మల్లెమ్మ ఆలయ ప్రాంగణమంతా పిండి ముగ్గులతో 
అలంకరింప చేస్తూంది. కొండవీటి ప్రభువుల సేనానియెన దొరపరెడ్డి బాపట్లకు... 
వేంచేసినాడు మల్లెమ్మను కలియటకు, ఆలయములో స్వామిని దర్శించి. ఆమె 
ఆలయములోనే వున్నందున కలియ సంకల్పించినాడు అచ్చటనే కలిసినాడు దొరపరెడ్డి. 
లకుమను ఆస్థానముకు ఆహ్వానించుటకు వచ్చిన విషయం ఆమె కెరిగించినాడు - 
వారిద్దరూ సంభాషించుకొంటూ లోగిలి చేరినారు. 

లోగిలి లోపల నర్తన గృహము - యెర్రని షరాయిపై, తెల్లని నేతచీరె 
మోకాళ్ళక్రిందికి మాత్రం జారునట్లు గట్టి పవిటిచెంగు నడుంచుట్టూ బిగించి దోపి, 
కాళ్ళకు గజ్జలు ధరించి లకుమ నర్తనము సాధనచేయుచున్నది. గురువుగారు సిద్దాబత్తుని 
వీరరాఘవయ్య రక్తచందనపు పీఠముపై చిరుత కొట్టుచూ చిట్టాలు కొలుస్తూ 
శిక్షణిస్తున్నారు. మంచి ముత్యాలులా స్వేదబిందువులు లకుమ శిరము నుండి ఆమె 
వక్షోజాలను తడుపుతూ జారి క్రిందపడుచున్నవి. ఆమె సాము చేయచున్న 
స్థలమంతయూ స్వేదజలముతో చెమ్మగిల్లినది. గురువు ఆజ్ఞపొంది మల్లెమ, 
దొరపరెడ్డిగారు నృత్యమందిరములోనికి వచ్చి కొంత తడవు సాధన తిలకించినారు. 
లకుమ శుద్ధ, దేశి, పేరిణి, జక్కిణి, గొండ్లి, నర్తన జతులను సాధనచేసి ముగించి, 
తాళపీఠానికి నమస్మరించినది. 

x x =. : 

మధ్యాహ్నం రెండుగంటలైనది దొరపరెడ్డిగారు తూగుటుయ్యలపై కూర్చుని 
కర్పుర విడెము సేవించుచున్నారు. వారికి చేరువనే ఒక పీఠముపై కూర్చుని లకుమ 
పండు తమలపాకులు చిలుకలు చుట్టి వారికందించు చున్నది. వారికెదురుగా కొంచెము 
దూరముగా మల్లెమ కూర్చుని వున్నది. 

“ఇంతకూ నీ అభిప్రాయ మేమిటి లకుమా!” 

“ప్రభువుల ఆస్థాన మర్యాదలు, భోగభాగ్యాలు, విలాసాలు, ఇవి సామాన్యంగా 
జీవితంలో అడుగు పెడుతున్న ప్రతి యువక ప్రాణులను ఆకర్షిస్తాయి. అది సహజమే 


గదా” 


నటరాజ రామకృష్ణ 1 


మల్లెమ తెల్లబోయి చూస్తూండి పోయింది. దొరప్ప ముసిముసి నవ్వులు 
నవ్వుతున్నాడు. 

“కాని దొరప్పగారూ.......... 

మల్లెమ కుతూహలంతో వినుట ఆరంభించినది. 

“ఆస్థాన వైభోగాల కంటె నన్ను ఎక్కువగా ఆకర్షిస్తున దొక్కటే - అది కొమరగిరి 
ప్రభు 'వసంతరాజీయి నూతన నృత్యశాస్త్ర రచన. దాని కాధారమునేను. నిజంగా ఆ 
విషయం తలచుకుంటే నా తనువు పులకిస్తుంది. నా జన్మ ధన్యత చెందినట్లు తలుస్తాను. 
నా నృత్య విద్య సార్థకత చెందినట్లు యెంచుతాను -- 

“లకుమా బాగా ఆలోచించుకో అమ్మా - వేసిన అడుగు వెనక్కి వేయుట 
మన వంశానికి కళంకం - అంతిమ నిర్ణయానికి కొంత సమయం అవసరమని నా 
అభిప్రాయం-”. 

“ఎంతటి జాగ్రత్త మల్లెమాంబా - ఎంతైనా అనుభవజ్ఞురాలవు” 

“మాట జారితే తీసుకోలేము గదండీ - పెద్దలతో పని-మాట అనడం ఎంత 
సులభమో నిలుపుకోవడం అంతే కష్టం. సేనాపతులు తమకు నే చెప్పాలా?” 

అంతలో రాజ బాటను మంగళ వాద్యాలు వినిపించినవి. ఆ వాద్యాలు వచ్చి 
లకుమ వారి యింటి ముందు ఆగినవి. మేనాలు, ఎద్దుబండ్లు నిల్చినవి. ముందు 
పగటి దీవిటీలవారు వాని వెనుక నాయకురాలు మదిరాక్షి గణికలు, కస్తూరి 
సువాసనలు వెదజల్లుతూ లోగిలి ప్రవేశించినారు. 

మదిరాక్షి ఏబది సంవత్సరాలకు పైబడిన వృద్దనట్టువరాలు, అయినను 
సౌందర్యం ఆమెను వీడలేదు. ఆమె నేత్రాలు మధువును త్రాగి మత్తెక్కిన భ్రమరాల్లా 
ఇంకా మధువును చిమ్ముతూనే వున్నాయి. ఆమె కుమార్తె వనజాక్షికి పుట్టిన బిడ్డకు 
నామకరణ మహోత్సవము చేస్తున్నారు. మల్లెమాంబను స్వయంగా ఆహ్వానించుటకు 
వచ్చినది. ఆమెతల్లే పొన్నాక్షి జోగ్నుప్రురం యీనాందారులు, వారు లోనికరుదెంచినారు. 
తూగుటుయ్యలలో విశ్రాంతి గొనుచున్న దొరపరెడ్డిగార్ని చూచినది మదిరాక్షి, 

“ప్రభువులు ఇట్లే వేంచేశారు. మా మల్లెమ గృహంపావనమైంది”- 

“లకుమను కొండవీడు ఆహ్వానింప వచ్చాము మదిరాక్తి-” 

“ఎంతటి వారి కంతటి అదృష్టము ఆర్యా - సిరి రా మోకాళ్ళడ్డు వారుందురా 
- మాలకుమ అదృష్టవంతురాలు”- అన్నది మదిరాక్షి 


12 లకుమ 


“మా జీవితాలు వేరు. ప్రభువుల ఆస్థానాల కట్టుబాట్లు వేరుగదా అక్కా - 
లకుమ సమర్థించుకోగలదా - అదే నా సందేహం -” మల్లెమ పలికింది. 

“మీ వంశ సంస్మారం నాకు తెలియదా చెల్లీ - గనిలో వున్న వజ్రం సానబెట్టిన 
తరువాతనే రాజమకుటంలో శోఖిస్తుంది. ఆస్థాన నర్తకి - అనవలసిన అర్హతలు 
లకుమ ఏనాడో సంపాదించుకుంది-” అన్నది మదిరాక్షి 

“మల్లెమాంబ నిండు కుండ మదిరాక్షి” దొరపరెడ్డి చమత్కరించాడు! 

లకుమ చరచర పూజాగృహమువద్దకు నడిచివెళ్ళీ అక్షతలు గొనితెచ్చి మదిరాక్షి 
చేతిలో నుంచి- 

“నన్నాశీర్వదించు పెద్దమ్మా -” ఆమె కాళ్ళకు ప్రణమిల్లినది. 

“కొండవీటి ప్రభువుల ఆస్థాన నర్తకివై, మా దేవదాసీల తెగకు కీర్తితే అమ్మా. 
మీ ఇలవేల్పు భావనారాయణస్వామి నిన్ను కాపాడాలి” అక్షతలు ఆమె శిరముపై 
నుంచి (ప్రేమతో కౌగిలించుకుని ముద్దాడింది - మల్లెమాంబ కళ్ళను పైటచెరుగుతో 
అద్దుకుంది. 

బొట్లు చెప్పి వెలనారులు వెడలినారు. కొంత సమయము గడచినది. 
దాసీజనము వెండిగ్లాసుల్లో కొబ్బరిబొండముల నీరు, వేంచిన జీడిమామిడి పప్పు, 
పనసతొనలు, వెండిగిన్నెల్లో పుట్టతేనెలు గొనివచ్చి వారి ముందుంచినారు లకుమ 
పనస తొనలను ఒక్కటొక్కటే ఒలిచి తేనెలొ ముంచి చిన్న వెండి పళ్ళెములో నుంచి 
దొరవనాయని ముందుంచినది. 

పన్నీరు జలముతో నోటిలోని విడెమును పుక్కళించి వుమిసివేసి దొరపనాయుడు 
ఆ ఫలములను సేవించినాడు. అంతలో మరొక్కదాసి ఒక పళ్లెములో పండిన దానిమ్మ 
గింజలు, కుంకుమపువ్వు బాదాము పచ్చకర్పూరము కలియనూరి కలిపి కాచి చల్లార్చిన 
పాలు ఒక గ్లాసులో గొనివచ్చి అచట వుంచినది. లకుమ కొద్దిగా ఆ పాలను దానిమ్మ 
గింజలతో కలిపి వారికిచ్చినది, ఆ క్షీరముల కలయిక దానిమ్మ గింజలకొక నూతన 
రుచిని, తియ్యదనాన్ని ఇచ్చినది. 

“లకుమా! జీవిత మొక కళ, జీవించుట ఒక కళ, కళాత్మకంగా జీవించుట 
ఒక కళ - కళాత్మకమైన జీవితము జీవించుట మీకే తెలియునమ్మాయీ! అందుకే 
మిమ్ముల కళా వంతులన్నారు మీ జీవితాలు కళాత్మక కావ్యాలు -”దొరపరెడ్డి 
మెచ్చుకున్నాడు. 


నటరాజ రామకృష్ణ 13 


ఎంత సంస్మారవంతులమైనా సంఘంలో మాస్థాయి - దీర్ణంగా నిట్టూర్చింది 
మల్లెమ 

కొద్దిగా ఏలకుల పొడితో పరిమళవంతం చేయబడిన పచ్చి కొబ్బరికాయ 
నీరును త్రాగి ఫలహారము ముగించినాడు దొరపరెడ్డి. మరల కొంతతడవు నిశ్శబ్దముగా 
గడచినది. 

దొరపరెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించినాడు. 

“మల్లెమాంబా మిమ్మల్ని బలవంత పెట్టుటగాదు, మీ వంశాచారానికి 
విరుద్ధముగా నడువమనికూడా నా అభిమతంగాదు. కాని ఒక్క విషయం లకుమ 
వంటి నర్తకి కొండవీటి ఆస్థానములో వుంటే ఆమె కీర్తి అమరత్వము నొందుతుంది. 
ఒక నూతన శాస్త్రసృష్టికి ఆధారభూతమవుతుంది. ఆలోచించు, తల్లివి, నీ కుమార్తె 
శ్రేయస్సు కోరుదానవు. నిన్ను ఒప్పించి, నీవు సంతోషంగా సాగనంపితే లకుమను 
నేను కొండవీడు కొనిపోతాను-” 

అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. “ఆలోచించండి లకుమా! ఇంకా 
సమయముంది. ఇది పుష్యమాసము. నెలరోజులు గడువుంది. శూన్యమాసము వెళ్ళగానే 
మాఘములో నీకు ఆహ్వానము వస్తుంది, కనుముపండుగ వెళ్ళిన మరునాడు, పగటి 
దివిటీలవారు, పల్లకిని గొనివస్తారు - రాచమర్యాదలతో మిమ్మల్ని కొండవీడుకు 
తీసుకొనివచ్చెదరు-” 

చీకటి పడవచ్చినది. నౌకరులు వాహనము సిద్ధముగా నున్నదని 
తెలియచేసినారు. దొరపరెడ్డి అటునుండి తమ విడిదికి వెళ్ళినారు. 

మల్లెమాంబ యేమియో ఆలోచిస్తూ అచ్చటే కూర్చొని వుంది. చీకటి పడినది. 
లకుమ తులిసి కోటవద్ద దీపము పెట్టి - పూజామందిరములో జ్యోతులు వెలిగించినది. 
మల్లెమాంబ పూజామందిరము వద్దకు వచ్చి నిల్చినది. తరతరాలుగా వారి పూర్వులు 
పూజించిన లక్ష్మీనారాయణ విగ్రహాలను చూస్తూ కొన్ని నిమిషాలు నిశ్శబ్దముగా 
వుండిపోయినది. అకస్మాత్తుగా పక్కనే వున్న లకుమను కౌగిలించుకొని పసిబిడ్డవలె 
వెక్కివెక్కి ఏడ్వ నారంభించింది. తత్తరపాటు చెంది లకుమ తల్లి నోదార్పు 
ప్రయత్నించింది. కాని ఓదార్చలేక పోయినది. నాటినుండి మల్లెమాంబ మరల కుమార్తె 
భవిష్యత్‌ గురించి యోచించలేదు. 

ధనుర్మాసము కోడిగూసిన వేళ లేచి స్రీలు, మసక చీకట్లలో తమ వాకిళ్ళు 
శుభ్రపరిచి, కల్లాపుజల్లి ముత్యాల ముగ్గులుపెట్టి గ్రామములో గొబ్బమ్మనుచేసి, గుమ్మడి 


14 లకుమ 


పువ్వులతో అంకరించి, ఆ ముగ్గుల మధ్యలో నుంచి పూజించుచున్నారు. మరల 
సంధ్యవేళ బాలికలు, యువతులు ఒకచోటచేరి గొబ్బిదేవతను స్తోత్రము చేయుచూ 
గొబ్బికట్టి వోరతిచ్చి ఆ పేడతో పిడకలు కొట్టి, భోగిమంటకు భద్రవరచి 
యుంచుతున్నారు. సాతాని అయ్యవారు (ప్రతి యింటికి వచ్చి మేలు కొలుపు 
గీతములపాడి గృహస్థుల మేల్మొలుపుతున్నారు. స్వామి పూజకేగుటకు భజనకూటముల 
వారు నారాయణుని నామోచ్చరణ చేయుచూ ఊరంతయూ సంచారము చేయుచున్నారు. 
గృహస్థులు సూర్యోదయానికి ముందే స్నానసంధ్యల ముగించుకొని భావనారాయణుని 
దర్శనానికి మందిరాని కేగుచున్నారు. ఒక వాడలో పగటిపూట పగటి వేషగాండ్రు, 
కాశివేషము, అర్ధనారీశ్వర వేషము, మాయల ఫకీరు వేషము దరించి ప్రజలకు 
వినోదము కల్గించుచున్నారు. పుష్యమాసానికి పల్లెప్రజలు కోతలు ముగింతురు కనుక 
అందరూ తీరికగా ఇండ్ల వద్ద వుందురు. ఈ నెలరోజులూ రైతులకు అనేకవిధములైన 
వినోదములు కల్గించి, సంక్రాంతినాడు ధనము దండు కొనుట అనాదినుండి 
మనదేశంలో వస్తున్న ఆచారము. మధ్యాహ్నవేళ బ్రాహ్మణవాడలో ప్రీలందరూ ఒకచోట 
చేరి కామేశ్వరీదేవి కథాగానము వినుచున్నారు గణికవాడలో జక్కులపురంధ్రి, ఊర్వశీ 
జననము, యక్షగానము చేయుచున్నది. బలిజపేటలో రామమందిరమువద్ద 
పిచ్చకుంట్లవారు “బాలనాగమ్మ” కథ చెప్పుచున్నారు. కరుణరనమొలక, ఆ కథవిని 
బాలనాగమ్మ కష్టాలకు కంటతడి బెట్టని స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్దులు లేరు. 
కఠిన చిత్తుని హృదయంకూడా కరుగునంతటి జాలికరంగా వారాగానము 
చేయుచున్నారు. 

గొల్ల వీధిలో బవనీలు కాటమరాజు కధ చెప్పుచున్నారు క్షత్రియులు ప్రత్యేకంగా 
ఓరుగల్లు ప్రాంతంనుండి వచ్చిన పాండవుల వారిచే మహాభారతం కథాగానం 
చేయించుతున్నారు. ఈ పాండవుల వారి దొక వింత. వీరి స్త్రీలు పచ్చబొట్లు పొడుచుటలో 
ప్రసిద్ధులు పిచ్చకుంట్ల వారి స్తీలవలె వీరు కథాగానము చేయరు పిచ్చకుంట్ల వారు, 
బాలనాగమ్మ కాంభోజిరాజు, దేసింగురాజు ఇత్యాది ఎన్నో కథల గానము చేయుదురు 
వీరి ప్రాచీనులు పాండురాజు సంతతికి చెందిన వారట! వెలంపేటలోని వారు పల్నాడు 
నుంచి వచ్చిన కథకులచే, పల్నాటి యుద్ధము ప్రత్యేకంగా యేర్పాటు చేసుకొని 
వినుచున్నారు. కమ్మపేటలో వీరరుద్రమ కథాగానము చేయుచున్నారు. విశ్వకర్మలు 
రొంజల వారిచే విశ్వకర్మ పురాణం గానము నేర్పాటు చేసుకొన్నారు. కొండవీడు 
రాజులకు వస్త్రము నేసే పద్మశాలీ కుటుంబముల వారు సయ్యాంవారి మార్మండేయ 


నటరాజ రామకృష్ణ 15 


పురాణం వింటున్నారు. మార్మందేయుడు వీరి మూల పురుషుడు. సయ్యాం వారు 
పద్మశాలీలపై జీవించే ఒక ప్రత్యేక తెగవారు. ఈ ్రత్యేకజాతి వారి వద్ద తప్ప ఇతరులను 
యాచించరు. ఊరిలోని పెద్ద గ్రేష్టిగారింటి వద్ద స్త్రీలందరూ చేరి విస్తళ్ళు కుట్టుకుంటూ 
కన్యాకాపరమేశ్వరి కథను ఒక స్త్రీ కీర్తించగా కంటతడి పెట్టి వింటున్నారు. భావ 
నారాయణ స్వామి ఆలయంలో పూజారి భాగవత పురాణ కాలక్షేపం చేస్తున్నారు. ఆ 
వూరి కరణం గారింటివద్ద విప్రవినోదులు తమ విద్యా ప్రదర్శనంతో సభికులనానంద 
పరవశుల గావించు చున్నారు. సంతలో దొమ్మరిసానులు గడెనెక్కి ఆటగట్టినారు. 
ఊరికవుతలనున్న మాలవాడలో పగటి భాగవతులు వేషం గట్టి సావిత్రి నాటక 
మాడుతున్నారు. మాదిగలు వాడలో ప్రవేశించక కొంత దూరముగా నిల్చి చూస్తున్నారు. 
మాదిగలు మాలలకంటె తక్కువ జాతి అట. అందువల్ల వారు మాలల బావి నీరు 
తాకుటకుగాని, వారి వాడలో సరివారిగా తిరుగుట గాని చెల్లదు. ఈ విధంగా 
పుష్యమాసము ప్రతి నిత్యమూ పగటి పూట వినోదాలు సత్మాలక్షేపములతో గడచి 
పోతుంది. 

రాత్రివేళ -ఒకచోట పరస్పరం తోలు బొమ్మలాటగాండ్రు పద్మవ్యూహం ఆట 
గట్టినారు. వేరొకచోట దాసరి భాగవతులు హరిశ్చంద్ర నాటక మాడుచున్నారు. ఇంకొక 
చోట గొల్ల భాగవతులు జలక్రీడల నాటక మాడుచున్నారు. మరొక్కచోట జంగంవారు 
శివలీలల నాడుచున్నారు. అమ్మవారి ఆలయం వద్ధ (బ్రాహ్మణ భాగవతులు 
కృష్ణపారిజాతము కేళిక జరుపుతున్నారు ఇవ్విధాన ప్రతిరాత్రి ఏదో ఒక వినోద 
కార్యక్రమముతో తెల్లవారు వరకూ ప్రజలు ప్రొద్దుపుచ్చెదరు. ఈ నెల వారికి 
వ్యవసాయపు పనులు ముగించిన తీరిక నెల గనుక. 

ప్రతి నిత్యమూ ఈ నెల రోజులూ భావనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక 
సేవలు జరుగుతవి. ఉదయం ప్రభాతసేవ మొదలు కొని రాత్రి పవ్వలింపు సేవవరకూ 
నాయకురాలు మల్లెమ (ప్రతి వుపచారములో పాల్గొనవలెను. అందుకు గాను గుడి 
మాన్యము లున్నవి ఈ మాన్యములకు, రెడ్డిరాజులకు యెట్టి సంబంధమూ లేదు. 
ప్రభువులు మారినా ప్రభుత్వాలు మారినా, స్వామి పూజలో, సేవలో పాల్గొన్నంత 
కాలమూ వారామాన్యాలను అనుభవించే హక్కును కలిగి యుందురు. లకుమ ఇంటివద్ద 
ఒంటరిగా వుండే అవకాశము ఎక్కువగా వుండటంవల్ల తన భావి జీవితం గురించి 
యోచించుకునే అవకాశము కల్గినది. ఎన్ని తరముల నుండి తన వంశీయులు స్వామి 
సేవకులైనారు తాను కొండవీటి నృత్య సరస్వతి నారాధించాలనే సంకల్పం ఆమె 


16 లకుమ 


మనస్సులో దృఢతర మైనది. ముక్కోటి ఏకాదశి-వుదయము జరిగే పూజలకు వెళ్ళీ 
మల్లెమాంబ తిరిగి లోగిలికి వచ్చినది. ఆదినము వైష్ణవులకు పర్వదినము. ఉపవాస 
జాగరణలతో గడిపెదరు. ముక్కోటిని సేవించిన మూడుకోట్ల ఏకాదశి చేసిన పుణ్యము. 
దినమంతా వుపవాసముండి సాయంత్రము స్వామిని సేవించి రాత్రంతయు 
జాగరణచేయుట ఆచారము. మల్లెమ ఆనాడు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని 
తిరిగి వచ్చునప్పటికి లకుమ తులసి అర్చన చూచుటకు ఆలయానికేగినది. 
లోగిలంతయూ నిశ్ళబ్దముగా వున్నది. అందరూ గుడికేగినారు. ఆనాడు తన ఇంట 
ఒంటరిగా కొంత సమయము గడుపదలంచియే ఆమె అందరూ ఆలయములో వుండగా 
తిరిగివచ్చినది తమ ఆవరణములు; అలంకార వస్తువులు, వస్త్రములు వుంచే పెట్టెల 
మడిగెలోనికి వెళ్ళినది. భోషాణము పెట్టి తెరిచినది. అడుగునవున్న పట్టు బట్టతో 
కట్టబడిన ఒక మూటను పైకి తీసినది. పూజగదిలోనికి దానితో ప్రవేశించినది. 
పూజగది తలుపులు లోనుండి జాగ్రత్తగా గడియ వేసుకొని స్వామి విగ్రహముముందు 
కూర్చుని ఆ మూటను విప్పినది. ఆమె నేత్రాల్లో అశ్రువులు రాలకుండా పమిటచెంగుతో 
తుడుచుకుంది. అందులోని వస్తువులను చూస్తూ అలాగే వుండిపోయింది. లకుమ 
పుష్పవతియై పంక్తి పెట్టిన దినము అదృష్టవశాత్తు అహోబిలము జియ్యరువారు 
భక్తులను తరింపచేయుటకు పర్యటిస్తూ బాపట్ల వచ్చారు. జియ్యరు వారిని లకుమ 
సేవించే భాగ్యం కలిగినది. లకుమ, తన కుమార్తె, శ్రీమన్నారాయణుని దాసియై తన 
వంశాచారాన్ని పాలిస్తుందని ఆమె వినికిడి చేసింది. ఆమె ఆలయానికి అంకిత 
మయ్యేనాడు ధరించుటకు ఒక పసుపు పట్టుచీరె, రవికె స్వామి పాదాలతో మాంగల్యం 
- ఆమె సిద్దముచేసి వుంచింది. ఆ వస్త్రాలను అయ్యవారు లక్ష జపము ధారవోసి 
పవిత్ర పరచినారు. ముద్రాంకితాలకు గాను ప్రత్యేకంగా అహోబిలము నుండి వారు 
గొని వచ్చిన శంఖు, చక్రము నామముతో కూడిన చక్రమును ప్రత్యేకంగా వారి 
యొద్దనుండి ఆమె తీసికొన్నది. అహోబిల నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ 
మప్పటి మంగళాక్షితలు కొన్ని మూటగట్టి వుంచినది. లకుమ దాసియైన నాడు ఆమె 
నాశీర్వదించుటకు మల్లెమ ఇవన్నీ తనముందు పెట్టుకొని చూస్తూవుండి పోయింది. 
xk xk xk xk 

లకుమ ఆలయానికి అర్బించ బడింది. మంగళ వాద్యాలు (మోగుతున్నవి. 
ఆమె శరీర మంతయూ పసుపు నలదుకొని మంగళస్నానము చేసినది కురులు నున్నగా 
దువ్వి జడవేసినారు. పాపెట బొట్టు, పావెడ చేర్లు, సూర్యుడు, చంద్రుడు, రాగిడి, 


నటరాజ రామకృష్ణ 17 


చంద్రవంక, కొప్పు గొలుసులు, నాగసరాలు, బంగారుజడ, రుంకాలు, చెంప సరాలతో 
ఆమె శిరము నలంకరించినారు. మెడలో కెంపుల అడ్జిగ, కట్ల కాసులపేరు, 
పలకసరాలు, చంద్రహారము, దండలకు బాజుబందులు, చేతులకు బంగారు గాజలు, 
నడుముకు వడ్డాణము, కాళ్ళకు పాజేబులు, మట్టెలు, పిళ్ళేలు ధరించింది. పచ్చని 
పసుపు చీరె, రవికె తొడిగింది. కండ్లకు కాటుక, నుదుట కణ్యాణంబొట్టు, బుగ్గని 
నల్లని చుక్క బొట్టు, చేతులకు గోరింటాకు ఎరుపు కాళ్ళకు పసుపు పారాణి శరీరానికి 
పునుగు అలదినారు. పెండ్లి ముస్తాబు ముగిసినది. దాసీలు దిష్టి తీసి హారతి నిచ్చినారు. 
లకుమ సిగ్గుతో తలవంచుకొని నిల్చినది. ఆమె కిరుప్రక్కల నున్న ఆలయ దాసీలు 
చేయి పట్టుకొని మెల్లగా నడిపించుకొని వస్తున్నారు. చాకలి వుతికిన బట్టలు భూమిపై 
పరువగా లకుమ దానిపై నడచి లోగిలి తలవాకిలి వరకూ వచ్చినది - వాకిటి వద్ద 
వేచి యున్న ముత్యాల పల్లకిలో కూర్చున్నది భజంత్రీలవారు వాయిద్యాల నాలపించ 
మొదటిడినారు. పల్లకీ బోయీలు యెత్తి భుజములపై దాల్చినారు. పేరంటాళ్ళు వెంట 
నడువగా పల్లకీ ఆలయమును చేరినది. గాలి గోపురము ముందు పల్లకీ ఆగినది. 
లకుమను పల్లకీనుండి దింపి ముత్తైదువలు గుడిలోనికి గొని పోయినారు. స్వామి 
కెదురుగా నిలిచినది లకుమ అయ్యవార్లు మంత్రాలను చదువుచున్నారు. వాద్యాలు 
మంగళ గీతాల నాలపించ మొదలిడినవి. పండు ముదుసలియైన ఒక దేవదాసి 
స్వామి పాదాలవద్ద నున్న మాంగల్యమును అయ్యవారు అందివ్వగా ఆమె మెడలో 
కట్టినది. పుణ్యవతులు అక్షితలు వేసినారు. రాత్రి - పదక మందరము - పువ్వులతో 
అలంకరించ బడిన పందిరి మంచము. మల్లెపువ్వులు పక్కపై పరుచబడి వున్నవి. 
సర్వాలంకార శోభితుడైన స్వామి మూర్తి ఆశయ్య పై వుంచినారు. పుణ్యస్తీలు లకుమను 
గొని వచ్చినారు శయ్యామందిరము లోనికి వచ్చినారు. లకుమను శయ్యపై 
కూర్చుండచేసి శోభనములు పాడినారు. తలుపులు వేయు చున్నారు శయ్యాగ్భహములో 
ఒక మూలగా నున్న జ్యోతి మినుకు మినుకు మని సన్న గిల్లుతూ ఆరిపోతున్నది. 
గది అంతయూ అంధకారము ఆవహిస్తున్నది. లకుమ లేచి దీపము పెద్దది చేయ 
బోతున్నది. 

కాని జ్యోతిలో నేయి నిండుకొని ప్రత్తి మండుతూ గుడ్డ కాలిన వాసన వస్తున్నది. 

x ఖః % =. 

“అశుభము -అశుభము” మల్లెమ తనలో తను అనుకొని స్వాష్ని కావస్థ నుండి 

మేల్మొన్నది. తన ఎదురుగా నున్న వారి ఇంటి దైవము వద్ద వెలుగుతున్న దీపములో 


18 లకుమ 


నేయి నిండుకొని వత్తి కాలి పోతున్నది గిన్నెలో నుండి నేయితీసి అందులో పోసినది. 
మల్లెమకు దుఃఖము ఆగలేదు కాని దుఃఖించ లేదు. అంతా దైవ నిర్గీతము. 
భావనారాయణుడు కోరినది లకుమ జీవితము ఈవిధంగా మలచుటయే నేమో? 
నిండు హృదయంతో తన రక్తము పంచుకొని పుట్టిన బిడ్డను స్వామి కర్పణం చేయ 
తలంచినది. కాని స్వామి ఈ లోకములో తన ప్రతి రూపమైన భూపతికి అర్పించ 
సంకల్పించినాడు. ఆ బాధ్యత అతనిదే. దేవ దాసిగా తన కర్తవ్యం తాను నియమము 
తప్పక నెరవేర్చ నెంచినది. దైవేచ్చను ఎదుర్శొనే శక్తి తన కెక్కడిది- ఈ విధంగా తన 
మనస్సును సమాధాన పర్చుకున్న ఆమె హృదయం ఏదో తీరని బాధతో నిండి పోయింది. 
దుఃఖము దానంతట పొంగి పొరలి వచ్చింది. కన్నీరు అట్లుకారి పోవుటయే మంచిది. 
ఏ నాడైనా తాను దుఃఖించ వలసిందే-ఈ రోజుతో హృదయంలోని ఆ వ్యథ పూర్తిగా 
తీరుటయే ఉత్తమము. పొంగి పొరలుతున్న నదీ ప్రవాహాన్ని ఆపుటకు ప్రయత్సించే 
కంటే - అట్లే వదలిన భరించే అనంత సాగరములో కలసి పోతుంది. ఆభారం 
భరించలేని చిన్న నదికి బరువు తీరి ప్రశాంతత చేకూరుతుంది - కట్టలు తెగి 
ప్రవహిస్తున్న కన్నీటిని ఆప యత్నించ లేదు ఆమె. పారి పారి కన్నీటి కాల్వలు 
పలుచబడి చివరకు ఆరిపోయినవి. అట్లు ఆమె వేళ మరచి ఎంతో సమయము 
కూర్చుంది. లకుమ, దాసీలు తిరిగి వచ్చినారు. పూజా మందిరము తలుపులు వేసి 
వున్నవి. నాడు ముక్కోటి కనుక తల్లి పూజలో వుందేమోనని నిశ్శబ్దముగా లోని 
కరిగినారు. నాటి సంధ్య పూజ వరకు మల్లెమ తన మందిరంలోనే గడిపినది. కుంభ 
హారతికి తాను వెళ్ల వలెను మందిరంలో నుండి త్వర త్వరగా స్నానాల గదికేగి 
లకుమ తన ఆవేదనను గుర్తించకుండుటకు ఉబ్బిన నేత్రాలను, కన్నీటి చారులు 
కట్టిన చెక్కిళ్ళను చల్లని నీటితో కడుగుకొని లోనికివచ్చి మందిరానికి వెళ్ళుటకు 
సిద్ధమైనది. తల్లి హృదయంలో పడుతున్న తపన లకుమ గుర్తించ లేదు. 

ఇక కొన్ని దినములే మిగిలినవి తాను ఆస్థానానికి వెళ్ళుటకు. ఆస్థాన 
పద్ధతులందు ప్రత్యేక శిక్షణిచ్చుటకు వచ్చిన ఆడ బాపలతో కలిసి ఆమె నాట్య గృహమున 
కేగినది. 

రాజుల ఆస్థానములో, అంతఃపురములో, రాణివాసములో ప్రతివారి జీవితమూ 
కొన్ని కట్టు బాట్లకు, నిబంధనలకు లోనై వుంటుంది. భూపతులు ఎంతటి 
స్వేచ్చాప్రియులో, అంతటి నియమములు కూడా అనుసరింతురు. అవి సామాన్యులకు 
బోధపడవు-లకుమ సంస్మార వంతమైన కుటుంబములో జన్మించి కళ్ల నభ్యసించిన 


నటరాజ రామకృష్ణ 19 


విద్యావతి యెననూ సంస్థాన పద్ధతులను తెలిసి కొనుటకు ఆమెకు అవకాశము 
లేదు. గాన దొరపగారు ప్రత్యేకంగా రాణి వాసములోని వృద్దురాండైన దాసీల నచటకు 
పంపినారు. 

ప్రభువులు ఆస్థానములో కొలువుతీరి యుండగా రాజనర్తకి ప్రవేశించ వలసిన 
పద్ధతి, కేళలిక సమయములో పాటించ వలసిన నియమములు, పండితులతో,కవులతో 
చర్చల్లో పాల్గొను సమయంలో వాద వివాద సమయాల్లో అనుసరించ వలసిన క్రమము, 
సభలో రాజనర్తకికున్న పీఠముపై ఆశీనురాలయ్యే తీరు, సభనుండి నిష్కమించ వలసిన 
క్రమము కేళికలో పండితులతో సంభాషణలో కనపర్చ వలసిన చతురత, తీరులు, 
హద్దులు, రాణి వాసపు మర్యాదలు, అంతఃపుర పరిచారికలతో మెలగ వలసిన తీరులు, 
వేష భాష భూషణాదులందు పాటించ వలసిన నియమము, వీటన్నింటి యందూ, 
ఆదాసీలు ఆమెకు శిక్షణిచ్చు చున్నారు. నాట్యగురువు వీరరాఘవయ్య వెంట నుండి 
అన్ని సవరించు చున్నారు. 

ఆస్థాన కళాకారులు గమనించ వలసిన ముఖ్యవిధానములు. 

కళాకారులు కేవలము విద్యావంతులై వుండి లాభము లేదు, విద్యల చేతనే 
రాణించరు. అందుకు తగ్గ చురుకుదనముండ వలె ఎంత వినయమో సమయము 
వచ్చిన అంత గంభీరత కల్గియుండవలె. సభలో తల వంచే స్వభావ మెన్నడూ తగదు. 
వాక్కులో ఎంత మాధుర్యం, సరసత, చతురత వుండునో తర్మములో వేటు కత్తి కంటె 
పదునుండ వలెను. సభలో సరసంగా మాట్లాడి నప్పుడు మల్లెలు జల్లినట్లుండ వలెను. 
వాద మొచ్చిన అగ్ని పర్వతము గావలెను. తేనె సోనలయ్యే క్రీగంటి చూపులు కొన్ని 
వేళల్లో ప్రళయకాల రుద్రుని మూడవ నేత్రమై అగ్నిని వర్షించ వలెను. సభలో గజ్జె 
గట్టి నాట్యమాడి నంతవేళ తానే సర్వమూ తెలిసిన సంగీత సరస్వతి. అన్యులు ఆ 
సరస్వతీ పీఠము వద్ద కళాసరస్వతి నారాధించుటకు వచ్చిన అర్చకులు మాత్రమే 
కనుక తను ప్రదర్శించినది - సరస్వతీ ఆవేశము గల్గిన ఆ సమయములో - సరస్వతి 
తనచే ప్రదర్శింప చేయునట్టిది. సంపూర్ణ కళా స్వరూపము లోపములకు తావులేదు. 
తన భావ ప్రకటన పరబ్రహ్మ స్వరూపము ఈ విధంగా కళాకారుడు యోచించి 
ప్రదర్శించిన కేళిక ఉత్తమోత్తమ వున్నత స్థాయి నందుకోగలదు - పదును పెట్టుతున్న 
కత్తి తుప్పు పట్టినట్లు . సానబట్టిన మాణిక్యం ప్రకాశించినట్లు, వర్తకులు నిరంతర 
సాధన, పండిత గోష్టి చర్చలవల్ల తమ విద్యలను పదును బెట్టుకొనిన, నిత్య నూతన 
శోభలతో ప్రకాశించు కళలను ప్రదర్శించ గలరు. ఈ విషయము లన్నియు యువ 


20 లకుమ 


కళాకారులు, అనుభవం మీద తెలిసికోవలసిన విషయములు. అనుభవం 
సంపాదించేలోగా వారి యవ్వనం కాస్తా గడిచి పోతుంది. యవ్వనం ముడిగిన పిదప 
శరీర సౌష్టవము లోపించి కళలు రాణించవు. పాండితీ ప్రతిభ పెరిగినా. అందుకే, 
ఈ నయవినయ తళుకుబెళుకులందు శిక్షణిప్పించుటకే దాసీలు వేంచేసినారు. ఈ 
శిక్షణవల్ల పసిడికి సువాసన వచ్చినట్లు లకుమ పాండిత్యం మరింత వన్నెలు తీరినది. 
x :% x % 

ముక్కోటి జాగరణ ముగిసినది. భోగిమంటలు, భోగి స్నానాలు జరిగినవి. 
సంక్రాంతి పెద్ద పండుగ. పెద్దలకూ, పితృదేవతలకు మొక్కే పండుగ కొత్త అల్లుళ్ళూ, 
కుమార్తెలను తల్లిదండ్రులు తమ ఇండ్లకు గొనివచ్చి వేడుకలు వినోదాలతో కాలము 
గడిపే పండుగ, కోడి పందెములు, పొట్టేళ్ళ పోటీలు జరిపి రైతులు ఆనందిస్తారు. 
కొత్త ధాన్యముతో రైతు రాజు గాదెలు నిండి వుంటాయి. దానధర్మాలు చేస్తాడు. తన 
సేద్యగాండ్రకు నూతన వస్త్రాలు, ధనం బహూకరిస్తాడు. ఎక్కడ చూచినా వేడుకలతోటి 
పట్టణాలూ, పల్లెలూ కల కలలాడు తుంటాయి. కళాకారులు, కవులు, పండితులు, 
విద్యావేత్తలు యీనాడు సత్మరింప బడతారు. అందులకే పండుగల్లో కల్లా సంక్రాంతి 
పండుగ పెద్దపండుగ అనబడుతుంది. 

భోగి పండుగ నాటికి అత్తగారింటికి వచ్చిన అల్లుడు కనుమ పండగ 
శనివారమగుటచే ఆ మరునాడు ముక్కనుము ముక్క కొరికి తమ తమ స్థలాలకు 
తిరిగి వెళ్ళుతున్నారు. మాంసాహారులకు ఇది ముఖ్య పండుగ - పెద్ద పండగ రోజు 
పెద్దల పేర (బ్రాహ్మణులకు పొత్తరలిచ్చి, పిండివంటలు , కాయ గూరలు వంటకములు 
చేసి, కొత్త వస్త్రములు, వంటకములు మూలనబెట్టి, పెద్దల పూజింతురు. కనుమ 
వరకూ మాంసాహారముండదు. కనుమ రోజున వారి వారి తాహతులను బట్టి కోళ్లను 
గోసి విందులు చేయువారు, గొట్టిలను కోసి పంక్తి పెట్టువారు, అడవికి పోయి దుప్పి 
లేళ్లను గొట్టి విందారగించెడివారూ, ఈ విధంగా వారికి ధనుర్మాసము ముగియును. 
నెలబెట్టిన రోజు నుండీ ప్రతి నిత్యమూ చందమామ ప్రతివాకిలి నడుమ అలంకరించు 
కొనును. కనుమ వెళ్ళిన తెల్లారి సాగనంపబడును. ఇది దేశాచారము. 

ముక్కనుము తెల్లారి అనుకున్న వేళకు అనుకున్న రీతిని పగటి దివిటీలవారు 
ముత్యాల పల్లకీ, కొమరగిరి ప్రభువు తరపున కాటయ వేముడు సంతకపు ఆహ్వానముతో 
దొరపరెడ్డి గారి మనుష్యులు లకుమ ఇంటి కరుదెంచినారు. అందొక ఆహ్వానము 
నాట్యాచార్య సిద్దా బత్తుని వీర రాఘవయ్య గారికి కూడా వున్నది. మల్లెమ అప్పటికే 


నటరాజ రామకృష్ణ 21 


ఆలయమున కేగినది. ఆమెను స్వామి సన్నిధిని కలిసినారు. రాజావారి శ్రీముఖము 
చూపినారు. కొండవీటి ప్రభువులు తమంతట తాము కోరి పల్లకి పంపుట, యెంతటి 
వారికా అదృష్టము. ఆలయ అయ్యవార్లు గుడిసానులు, చిన్న మేలము, పెద్ద మేళము 
వారు గుడి నటువలు అందరూ మల్లెమను అభినందించారు. మల్లెమ ఆ శ్రీ ముఖమును 
తీసికొని పోయి, స్వామి కెదురుగా నిలిచి, భావనారాయణునికి వినిపించినది. మరల 
భద్రముగా చుట్టివేసి పేటికలో పెట్టి దాసీల కందిచ్చినది. స్వామి కెదురుగా రెండు 
నిమిషములు నిశ్చేష్టయై నిల్చినది - చేతుల జోడించి - 

“స్వామీ నీ ఇచ్చకూడా యిదేనా?” కనులు మూసి నమస్మరించినది. అశ్రు 
వులు ధారలుగా రాలినవి. ఆనంద బాష్పాలుగా అందరూ ఆనందించారు. అటునుండి 
మల్లెమ లోగిలి కేగినది అప్పటికే నాట్యాచార్య వీర రాఘవయ్యగారు వారి యింటికే 
తెంచినారు. నాట్యమందిరంలో లకుమ, ఆచార్యులు సంప్రదించుకుంటున్నారు. లకుమ 
ప్రయాణ సన్నాహాలు ముగించుటకు గాను మల్లెమ లోగిలి లోపలికి వెళ్ళినది. దాసీ 
జనము కొండవీటి కోటనుండి వచ్చిన ఆభరణములు నూతన వస్త్రములు సందుకల్లో 
సర్గుతున్నారు అందు కొన్ని మల్లెమకు, మరికొన్ని లకుమకు “స్వామి సేవకురాలు 
తనకా కోటలోని ఆభరణాదు లెందులకు? కాని త్రిప్పి పంపుట మర్యాద గాదు” 
కనుక తన కంపిన కాన్మలను వేరుగా భద్రపరచినది మల్లెమ. 

“తాను లకుమతో కొండవీడుకు వెళ్ళుటయా? తానెందులకు? తమ 
దైవకైంకర్యమైన దేవదాసి. రాజా స్థానములో అడుగు బెట్టుట ధర్మము గాదు. ప్రభువులే 
నా విద్యను చూచుటకు కొండవీటి నుండి నారాయణుని సన్నిధి కెన్నో పర్యాయములు 
ఏతెంచినారు. సర్వమూ తెలిసిన నాట్యాచార్యులు ఆమెతో వెళ్ళు తున్నారు. అన్నింటినీ 
అతడే సమర్ధించుకుంటాడు-” ఈ విధంగా ఆమె ఒక నిశ్చయానికి వచ్చినది. 

ధనుర్మాసము ఆనాటితో ముగియును గనుక ఆనాడు సాయంకాలము గుడిలో 
పెద్దవుత్సవము జరుగుతుంది. మల్లెమ కేళిక -ఆలయమంతా సందులేక దీపాలతో 
అలంకరించినారు. అఖండమైన వెలుగులో మణుల అలంకరణలో స్వామి 
మెరిసిపోతున్నాడు. నక్షత్ర హారతి ముగిసినది. మల్లెమ, చిన్న మేళమువారు స్వామి 
కెదురుగా నిల్చి “కుతుపము” చేసినారు. ఆమె పుష్పాంజలి సమర్పించి, మేళప్రాప్తి 
జరిపినది. అటుపై జయదేవుని దశావతార గీతానికి నృత్యము - “నాథహరే! 
జగన్నాథహరే! సీదతిరాధావాసగ్భహే!” అనే అష్టపదికి అభినయం పట్టినది. అంతలో 
కోటనుండి రాజావారు పంపిన అలంకారములను ధరించి నాట్యాచార్యులతో కలిసి 


22 లకుమ 


లకుమ ఆలయానికి వచ్చినది, స్వామిని సేవించినది. మాతృమూర్తి పాదములకు 
ప్రణమిల్లినది. ముహూర్తము గడువు దగ్గరకు వచ్చినది. పల్లకి ఆలయం బైట సిద్ధముగా 
వున్నది. తల్లి కుమార్తెలు ఆలయ సింహ ద్వారము వరకూ కలిసి వచ్చారు. ద్వారమువద్ద 
మల్లెమాంబ ఆగిపోయినది. లకుమ సింహద్వారాన్ని కళ్ళకద్దుకొని తుదిసారి తల్లికి 
నమస్కరించి పల్లకి నెక్కినది. వెంటనున్న వేరొక పల్లకిలో గురువుగా రాసీనులైనారు. 
కాగాడాలను వెలిగించారు. వారు ముందు నడువసాగారు. బోయీలు పల్లకీల 
నెత్తుకున్నారు. ముందుకు నడిచినారు. మల్లెమాంబ సింహద్వారముకు చేరబడి చూస్తూ 
వుండి పోయింది. పల్లకీ యింకా ముందుకు సాగినది. ఆమె కన్నీరు నాపుకుంది. 
పల్లకీ మలుపు దాటి మరుగు పడినది. ఒక్కనీటి బిందువు రాలి క్రింద బడినది. 
అంతలో కుంభ హారతి వేళను సూచిస్తూ పెద్ద మేళము వారు మంగళ గీతము 
నాలపించారు. ఆమె గుడిలోనికి వెళ్ళి పోయినది. 

“ఆడు బిడ్డలను కన్నవారి జీవితాలన్నీ ఇంతే” - ఆమె మనస్సు ప్రబోధం 
చేసింది. 

x x x x 

కొండవీడు - దొరపరెడ్డి మహల్‌; లకుమకు విడిది, వారి మహల్‌లోనే ఏర్పాటు 
చేశారు. ఆ రోజు మధ్యాహ్నం లకుమ విశ్రాంతి తీసుకొని కాటయ వేముడు రచించిన 
కాళి దాస నాటకములపై వ్యాఖ్య చదువుతూంది. కాటయ వేముడు ఆమెను చూచుటకు 
ప్రత్యేకంగా దొరపగారి మహల్‌కు వచ్చారు. అంతటి గౌరవ మెంతటి వారికి? ఆమె 
మాళవిక అగ్నిమిత్రపై వ్యాఖ్య చదువుటలో నిమగ్నయె యున్నది. దొరపరెడ్డి కాటయ 
ప్రభువు కలిసి ఆటకు వచ్చినది. ఆమె గమనించనే లేదు. కాటయ వేముడు ఆటకు 
వేంచేసినాడు ఆమెను చూచినాడు చూస్తూ అలాగే నిలిచి పోయినాడు. అతని 
భావవీధుల్లో కాళిదాసు మాళవిక వర్ణనజ్ఞప్తికి వచ్చింది. 

“లకుమ - బంగారు ప్రతిమ” - ఆయనకు తెలియకనే ఆయన నోటి నుండి 
ఈ మాటలు వెలువడినవి. 

లకుమ (గ్రంథము పుటలు తిరగవేస్తూ పైకి చూచినది. కంగారుతో లేచి 
నిల్చినది నమస్మరించినది. 

“అమ్మాయి లకుమా - వీరు కాటయ వేమ ప్రభువమ్మా కొమరగిరి ప్రభువు 
బావగారు. పాండవులకు శ్రీ కృష్ణ పరమాత్మ ఎట్లో - కొమరగిరి ప్రభువుకు కాటయ 


నటరాజ రామకృష్ణ 23 


వేముడట్లు, ప్రభువులే నిన్ను స్వయంగా చూచుటకు వచ్చారు, నీవు అదృష్ట 
వంతురాలివి-”దొరప్ప పలికినారు. 

ప్రభువు లాసీనులైనారు. లకుమ కొంత ఎడమగా నిల్చినది. 

“లకుమ - కళారాధకుల జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలము. అది అందరికీ 
రాదు. మేము కళా వ్యాఖ్యాతలము; అభిమానులము, కాని కళలు మీ వంటి వారి 
ద్వారా సజీవముగా లోకంలో నిలుస్తాయి, రాజ్యాలు, రాజభోగాలు, రాజకీయాలు, 
పాలించే ప్రభువులతోటే అంత మొందుతాయి. కాని చిరస్థాయిగా నిలిచేది దేశ 
వికాసాన్ని జెన్నత్యాన్ని తెచ్చేవి కళలే. వాటి వికాసానికి మూలం మీరు. ఏనాడు 
కాళిదాసు శాకుంతలం రచన చేసినాడో? - భోజుని అతని రాజ్యపాలననూ ప్రపంచం 
అప్పుడే మరచి పోయింది. కాని కాళిదాసు కవిత అమరత్వం చెందినది. లోకమున్నంత 
కాలం ఆ కవిత ఆదరింప బడుతుంది; నిలుస్తుంది ఆ కవిత నిలిచినంత కాలం 
భోజుడు అమరజీవియే - ఈర్ష్య, అసూయా, పరస్పర వైరుధ్యాలు, దుఃఖాలతో కూడిన 
ఈ ప్రపంచాన్ని ఒక నందన వనంగా చేయుటకు భగవంతుడు పంపిన అతని 
ముద్దు బిడ్డలే కళాకారులు” కాటయ వేముడు పల్మినాడు. 

“ప్రభూ - నేనల్బురాలిని - మీ ఆదర్శాలను అందుకో డానికి ప్రయత్నిస్తాను-” 
కాటయ పాదములకు ప్రణమిల్లినది. 

పారశీక దేశపు రెండు ముద్దగులాబీ పూవులను కాటయ వేముడు ఆమెకు 
బహూకరించాడు. 

అంతలో నాట్యగురువు వీరరాఘవయ్య గారటకు వచ్చి వారు వారి సన్నిధిని 
ఆసీనులైనారు. 

“లకుమా - మీ మాతృమూర్తి యేరీ?” 

“ప్రభూ - ఆమె దేవదాసి, ఆమెకు రాజభోగములు రుచింపవు, మన్నించాలి”. 
లకుమ మృదువుగా పల్మినది. 

ప్రభువులు కొన్ని నిమిషములు నిశ్శృబ్దముగా వుండి పోయినారు. 

“భేష్‌ - సంతోషము - అట్టి ఆదర్శ కళోపాసి కుమార్తెవు కనుకనే నిన్ను 
కొండవీటి నాట్య సరస్వతి కోరి రప్పించుకుంది-కాని నా దొకటి చిన్న హితబోధ. 
లక్ష్మీదేవి చల్లని చూపుల్లో సరస్వతిని మరువ బోకుమా??” 

“ప్రభూ - నాట్యారాధనే నా జీవిత పరమ లక్ష్యం - ఏనాడు ఆ ఆదర్శం దారి 
తప్పుతుందో ఆ రోజున ఈ ప్రపంచంలో జీవించే హక్కును గోల్పోతాను.” 


24 లకుమ 


“శభాష్‌ లకుమా! మానవుడు ఈ ప్రపంచంలో పుట్టినందుకు సర్వసౌఖ్యాలూ, 
సకల భోగాలూ అనుభవించ వలసిందే. కాదనను. కాని మీరు కారణ జన్ములు. నీ 
యొక్క కళారాధనవల్ల భారతదేశ కళాచరిత్రకు రెడ్డి యుగము ఒక విశిష్ట కళాసృష్టి 
నందివ్వాలి. కుమరగిరి “వసంత రాజీయం ...భరత విద్యకు ఒక నూతన వెలుగవ్వాలి. 
అదే నే కోరేది. అందులకే మా సామ్రాజ్యమంతా గాలించి, వెదకి - విద్య, బుద్ధి 
వినయ సంపద, సౌందర్యం, సంప్రదాయం, అన్నీ కలిగిన వంశమని మీకీ గౌరవం 
కల్లించినాము.” 

“ప్రభూ మీ ఆశయ సిద్ధికి అనుకూలంగా నేను జీవిస్తాను. అట్లు జరుగని 
నాడు-” నడుముకున్న బంగారు వడ్డాణము తీసినది. అందులో అమర్చబడి యున్న 
పచ్చల సన్నని బాకును పైకి తీసి చేతిలో పట్టుకున్నది - 

“(ప్రభూ అట్లు జరుగని నాడు - నా తల్లి బహూకరించిన ఈ బాకుతో---” 

“దాలు లకుమా - నేను పరమానంద భరితుడనయ్యాను తల్లికి తగ్గ కుమార్తెవు, 
దొరప్ప వాక్కు ఏనాడూ అబద్ధము కాలేదు, కాదు- “వసంత రాజీయ” సృష్టికి నేను 
కలలు కంటాను-” 

ఆయన ఆటనుండి లేచి వెళ్లినారు. 

ఈ విధముగా లకుమ జీవితంలో వసంతము ప్రవేశించినది. 

sk sk sk sk 

నాట్య గురువు వీర రాఘవయ్య గారు. వసంతోత్సవ 'కేళీకిలో ప్రత్యేక 
శిక్షణిస్తున్నారు. వసంతోత్సవానికి సామ్రాజ్యము నలుమూలల నుండి పండితులు, 
విద్వాంసులు, శాస్త్రవేత్తలు, కళాకారులు వేంచేయుదురు. అందరి సమక్షంలో ఆమె 
ప్రథమ కేళిక జరుపవలెను. పండితులు పరీక్షింతురు. నాడు లకుమ ఆస్థాన సరస్వతీ 
పీఠము నలంకరించును. 

నలుబది ఒక్క రకముల వనమూలికలు, సుగంధ ద్రవ్యములు, పుష్పములు, 
ముద్దుగానూరి, తెల్ల నువ్వులనూనె ఆవు పాలతో చేర్చి - కొత్త మట్టి పాత్రలో నుంచి, 
సూర్య రశ్మిలో (మగ్గిన తరువాత, ఐదు విధములైన చెట్ల యొక్క కట్టలతో ఆ తైలమును 
వంటకము చేసి, శుద్ధ పరిచి వేరొక మట్టి పాత్రలో నుంచి, భూస్థాపితము చేసి, ఆరు 
నెలలు పిదప పైకి తీసి అట్టి అమృత వర్ధనీ” తైలముతో ప్రతిదినమూ సూర్యోదయానికి 
ముందు దాసీజనము ఆమె శరీరాన్ని మర్దించిన పిదప సూర్యోదయము వరకూ 
సాముచేసి స్వేదము శరీరమున ఆరిపోవు వరకూ వేచియుండి, పరిమళ మిశ్రితమైన 


నటరాజ రామకృష్ణ 25 


నలుగు పిండితో శరీరమును శుభ్రపరచుకొని పన్నీటి జలకమాడును. ఆమె శరీరము 
మద్దించు దాసీ జనము ముందుగా తమ చేతులను వెన్నతో మృదువగు వరకు 
మద్దించుకొని నును వెచ్చనినీటితో కడుగు కొని పిదప ఆమె శరీరానికి తైలము 
పులుముదురు. అంతటి నునుకోమలి లకుమ. అటుపై ద్రాక్ష బాదము, కర్పూరము, 
ఇత్యాదులు మెత్తగానూరి ఆవు పాలతో గలిపి, కండశర్మరతో తీయగా చేయబడిన 
చల్లని పానీయము సేవించి కొంత తడవు విశ్రాంతి గొనును. అంతట ఆచార్యులు, 
వాద్య బృందం, గాయకులు సిద్ధమౌదురు. వారితో కలసి కేళిక సాధన చేయును. 
కేళిక ముగిసిన పిదప మితమైన ఆహారము భుజించి రెండు రూములు వరకూ 
విశ్రాంతి గొని-పిదప సంగీతము- అభినయము అభ్యాసము చేయును. వంత పాట 
స్త్రీ గాత్రము పాడినా నర్తించు నర్తకియే అభినయ వేళలందు పాడుతూ అభినయించిన 
రసోత్పత్తి సంపూర్ణముగా నుండును గాన లకుమ ప్రత్యేక సాధన కూడా చేసినది. 
మరల సూర్యాస్త మానమైన తరువాత ప్రత్యేకంగా నృత్య సాధనచేసి శిక్షణ ముగించును. 
ఇది ఆమె దినచర్య. (ప్రతిరాత్రి నిదురించుటకు ముందుగా “కుంకుమాది లేపం” 
కుంకుమ పువ్వు. దుప్పికొమ్ము ఇత్యాదులు ఆవుపాలతో అరగ దీసిన గంధముతో 
శరీరానికి మెజుగు బెట్టుకొని శయనించును. మరల ఉదయమే వైణికుల 
వీణాగానముతో నిదుర మేల్మొనును. 

వచ్చి నెలరోజులైంది. ఇంతవరకూ కుమరగిరి ప్రభువు ఆమెను చూడలేదు 
అవకాశమున్ననూ అతనికి అవసరంలేక పోయింది. వసంత పంచమినాడు నిండు 
సభలో వసంత నర్తనముతో లకుమను కొమరగిరికి పరిచయం చేయవలెనని 
కాటయవేమని అభీష్టము - అతని అభీష్టమును గౌరవించుట కుమరగిరి ధర్మము. 
అట్టిది ఆ బావామరదుల మధ్యగల సంబంధము. మహారాణివారు. ఆ చక్కదనాల 
చుక్క వారి దర్శారు నలంకరించబోయే ఊర్వశిని చూడాలని ఎంతో కుతూహల 
పడింది కాని రెడ్డి సామ్రాజ్యానికి మహారాణియైనా, కొమరగిరి అర్జాంగియైనా, 
కాటయకు మాత్రం సోదరియే. అన్న ఆజ్ఞను పాటించి ఆమెకూడా లకుమను చూడలేదు. 

“దొరపరెడ్డి మహల్‌ ఇంద్రసభ - తాననుభవించునది ఇంద్రభోగము. 
ఇదెక్కడా? బాపట్లలో తమ ఇల్లెక్కడా? - కాని - ఎంతైనా - తమ ఇల్లు - ఇల్లే - - 
- అమ్మ (ప్రేమతో స్వయంగా అన్నం వడ్డించి తన చేతులో కలిపి పెడుతుంటే అది 
అమృతమే, ఎన్ని ఇంద్రసభలు మాతృడ్రేమకు సాటి - - - కాని స్త్రీ కలకాలం 


26 లకుమ 


పుట్టింట వుండలేదు కదా - - - - - ” ఈ విధంగా లకుమ తీరిక సమయాల్లో తల 
పోస్తుంది. 

అంతలో శివరాత్రి వచ్చింది. శివరాత్రి శైవులకు పర్వదినం. అందునూ 
లింగోద్భవ సమయం అతి పవిత్రమైనట్టిది. క్రీరసాగర మథన సమయంలో పుట్టిన 
హాలాహలమును లోకోప కారార్థమై పరమశివుడు భక్షించి గరళకంరుడైన సమయమే. 


“హశ్శరభ శరభ 
హల్లల్ల వీర -” 


అని వీరావేశముతో ఖడ్గముల చదువుచూ తాటి ప్రమాణము కట్టబడిన 
ప్రభలముందు వీరంగము విజ్బంభించ, వీరముష్టివారు చేత ఖడ్గములు ధరించి వీర 
నాట్యమాడుతున్నారు. 
“చేదుకో కోటయ్యా 
చేదుకోవయ్యా 
చేదుకోనీ మమ్ము 
ఆదుకోవయ్యా =?) 


అనుచు కోటప్పకొండ స్వామిని స్తోత్రము చేయుచూ భక్తులు వేలసంఖ్యలో కోటప్ప 
కొండకు వెళ్లుతున్నారు. కొందరు పల్లకీల్లో, కొందరు మేనాల్లో, కొందరు డోలీల్లో, 
కొందరు ఎద్దుబండ్లపై, కొందరు గుజ్టాలపై, కొందరు కంచర గాదిదలపై, వేలసంఖ్య 
పాదచారులై పయనించుచున్నారు. నగరినుండి, పురములనుండి, పట్టణాలనుండి, 
పల్లెలనుండి, వూర్తనుండీ, కోటలనుండీ భక్తులు బయలుదేరారు తిరునాళ్ళకు. 
ఇచ్చట రెడ్డిరాజుల మతవిశ్వాసాలగూర్చి కొంత తెలుప వలసియున్నది. 
ఆంధ్రలో కాకతీయుల కాలములో శైవమూ, వీరశైవమూ, పశుపతి సంప్రదాయము 
విశేషముగా ప్రబలి యుండి ప్రత్యేకంగా రాజుల అభిమాన మతమైన శివారాధన 
ప్రాముఖ్యత వహించి అన్యమతముల ఆదరణ తగ్గియుండినవి. అట్లే విజయనగర 
ప్రభువుల కాలములో వైష్ణవము ఎక్కువ ప్రాముఖ్యత వహించినది శైవము బౌద్ధము, 
జైనము, వైష్ణవము. ఈ నాల్లు తెగలు పరస్పర వైరుధ్యము కలిగి ఒకరితో ఒకరు 
పోరుచుండిరి ఆదిలోనే బౌద్ధము భారతదేశము, ఆంధ్రభూమి వదలి విదేశాల్లో వేళ్ళు 
నాటుకొని శాభోప శాఖలుగా విరాజిల్లినది. అటుపై జైన, శైవములకు, విపరీతమైన 
భేదాభిప్రాయములుండెడివి. కాకతీయుల కాలములో మరీ విపరీతముగా 


నటరాజ రామకృష్ణ 27 


వింతరూపములను దాల్చినవి. అటుపై జైనము యొక్క ప్రభావముకూడా తగ్గిపోయినది. 
ఇక మిగిలినవి శైవము, వైష్ణవము - ఈ ఇరుమతములవారిలో సామరస్యం గూర్చుటకు 
జాతి విభేదాలు తొలగించుటకు విశేషంగా కృషి చేసిన వారిలో పల్నాటి ప్రభువు 
(బ్రహ్మనాయుడు ముఖ్యుడు. పంచముని తన కుమారుని గావించి పంక్తిభోజనము 
నారగించి జాతి విభేదాలు తొలగించ ప్రయత్నించినాడు. 

మాచర్లలో చెన్న కేశవస్వామి ఆలయం ప్రక్కనే వీరభద్రుని ఆలయ నిర్మాణంలో 
శివకేశవులొక్కచోట ఆరాధింపబడుటకు అవకాశము కల్పించి యిరుమతముల 
సామరస్యానికి యితోధిక కృషి చేసినాడు. వారి తరువాత మత సామరస్యానికి 
యితోధికంగా పాటుపడినవారు రెడ్డి ప్రభువులు. శైవ, వైష్టవములను సమాన భావముతో 
ఆదరించినారు. శివరాత్రినాడు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సేవించుటకు 
కొమరగిరి , కాటయవేమ, రాణి వాసము వారు శ్రీశైలము కేగినారు. అంబలు - 
మువ్వురు. శ్రీశెల భ్రమరాంబ. కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, అలంపురం జోగులాంబ 
- ఈ మూడు దేవి పీఠములు ఆంధ్రదేశములోనే వున్నవి: అట్లే “అక్షులు'మువ్వురు - 
మధుర మీనాక్షి కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి - ఇందు మొదటి రెండు పీఠములు 
ద్రవిడ దేశమందును, మూడవ దేవి రూపము ఉత్తరదేశ మందును వెలసినది. అట్లే 
కాళీ పీఠములు మూడు - కలకత్తా 'కాళీ”, వంగదేశము; ఉజ్జయని మహంకాళీ 
మధ్యభారతం; నేపాల్‌ భద్రకాళి మూడు ప్రాంతములందు వెలసినవి - ఈవిధంగా 
దేవియొక్క స్వరూపములు అష్టాదశ శక్తి పీఠములు భారతదేశ మందంతటను 
వ్యాపించియున్నవి. అందు ఆంధ్రలోని అంబ పీఠములు శ్రేష్టమైనవి. మహిమాన్విత 
మైనట్టివి-శివరాత్రితో హేమంతరుతువు పూర్తిగా ముగియును. శిశిరము అటుపై 
వసంత బుతువు - ఆకులు వ్రాలి మోడులైన వృక్షములు చిగిర్చిప్రకృతికి 
శోభమార్చును. ప్రకృతి కన్య తనకున్న సర్వాభరణములతో అలంకరించుకొని రసిక 
హృదయులు పులకింప చేయునట్టిది. వసంతము మలయానిలుడు చల్లగా వీచును 
పుష్పలతలు వికసించును. పుష్ప సౌరభము గుమాళింపుతో ప్రకృతి మత్తెక్కును, తుమ్మెద 
రుంకారముల చేయును. పుష్పములు తమ పుప్పొడిరాల్బును. కోయిల చెట్ల గుబురుల్లో 
కూర్చొని తీయగా పాడును. ఎటుచూచినా ప్రపంచమంతా జీవకళలతో కలకళలాడు 
చుండును. అట్టి వసంతాన్ని ఆహ్వానించుటయే వసంతోత్సవములు. 

పంచమి అయిదు రోజులుండగా లకుమ మాచర్ల చెన్న కేశవస్వామిని దర్శించ 
పోయినది. చెన్నకేశ్వరుని ఆలయం చంద్రవంక నది ఒడ్డున వున్నది. ఎత్తిపోతల 


28 లకుమ 


వద్ద చంద్రవంక కొండలపై నుండి క్రిందికి జారి జలపాతముగామారి, పాతాళ గంగగా 
ప్రవహించి కృష్ణను కలియుచున్నది. ఆ నది నానుకొనే నగరము నిర్మించబడినది. 
పల్నాటి సీమలోని ప్రతిరాయి రప్ప, గుట్ట, ప్రాచీన ఆంధ్ర సంస్కృతీ వైభవాన్ని 
తెలియజేస్తుంది. మాచెర్ల, గురజాల, కారంచేడు, యీ ప్రాంత మంతయూ 
(బ్రహ్మనాయుడు, నాయకురాలు ఏలిన భూమి, పల్నాటి చరిత్ర యుద్ధము యించు 
మించు మహాభారత కథను పోలినట్టిదే. రెండింటి యందు జూదము, రాజ్యకాంక్షయె 
కారణము. మహాభారతంలో పాచికల ఆట దాస్యకారణమైన పల్నాటి యుద్దానికి 
కోడి పందెములు. 

ఆమె చెన్నకేశ్వవ స్వామికి, వీరభద్రునికి ప్రత్యేక సేవల చేయించినది. నాటి 
సాయంకాలం చంద్రముఖి అనే ఒక వృద్ధ దేవదాసి స్వామిసేవలో పాల్గొన్నది - 

“ఏమిటి బాపట్ల మల్లెమాంబ కూతురు రాణి వాసానికేగిందీ? కాలమెంత 
మారిపోయిందీ?” ఆమె విస్తుబోయింది - 

లకుమ చిన్న బుచ్చుకుంది. 

“వారంతేలే అమ్మా-పాత కాలపు మనుష్యులు నాల్లు గోడల మధ్య నుండి 
పైకిరారు - నీవు భంగపడకమ్మాయి -” గురువుగారు సమాధానపరచినారు. 

“ఆ మార్గమే సక్రమమైనదేమో? ఆచార్యా?” 

“కాలమే నిరూపించగలదు లకుమా” 

తీర్ధ ప్రసాదములను సేవించి వారు కొండవీటికి పయనమైనారు. 

వసంత పంచమికి ముందటిరోజు సామ్రాజ్యం అన్ని ప్రాంతాలనుండీ 
సామంతులు భూస్వాములు, వర్తకులు, నట్టువరాండ్రు, కవులు, గాయకులు, 
పండితులు, ఒక్కరేమిటి అన్ని కళల విద్యల వెలీంగినవారు కొండవీడు చేరినారు. 
ఊరిలో, ఒక ప్రక్కగా విశాలమైన బైలు ప్రదేశంలో వేయబడిన గుడారాల్లో విడిది 
చేసినారు - 

వసంత పంచమి వచ్చేసింది 

కొండవీటి రాజవీధులు శుభ్రపరచి, గోమయంతో కల్లాపుజల్లి రంగు రంగుల 
ముగ్గులు పరిచి, మల్లెపువ్వులు పచ్చ కర్పూరము కలిపి జల్లినారు. ఎచ్చట చూచినా 
రాజమార్గాన అగరు చందనముల సువాసనలే. పునుగు జవ్వాదుల ఘుమఘుమలే. 
(ప్రజలందరూ వేడుకగా పలురంగుల దుస్తులను ధరించినారు. ఎక్కడ చూచినా పసుపు 
పచ్చని జెండాలపై మకరము, మీనము ముద్రించబడినట్టివి. రాజనగరమంతా 


నటరాజ రామకృష్ణ 29 


అలంకరించినారు. మామిడాకుల తోరణాలు, మల్లె చేమంతుల తోరణాలు, మొగలి 
రేకుల తోరణాలతో ప్రతి యిల్లూ, రాజబాట అలంకరించబడినది. ఉదయం ఏడు 
గంటలకు కోటలో ఫిరంగులు (పలినవి. భేరి, నగారాలు మోగినవి. ప్రజలందరూ 
రాజుగారి ఊరేగింపు రాకకు వేచియున్నారు. ముందుగా ఒక ఏనుగుపై నగారా 
వాద్యము, దాని వెనుక మదనపతాకం (మకర, మీనముల ముద్రికలుగల 
పసుపుపచ్చనది) - దానివెనుక పట్టపు ఏనుగుపై మహారాజులు, రాణిగారు, వారిప్రక్క 
కాటయవేమ, వారి బంధువులు నగర (ప్రముఖులు ఉత్సవానికి తరళి వెళ్ళుతున్నారు 
ఉత్సవం రాజుగారి మావితోటలో -ఒక పురాతన విరియబూచిన పువ్వులతో లేత 
చిగురాకులతో పిందెలు కాయలతో, తుమ్మెద రొదలతో కోయలల కుంజిత రాగములతో 
శోభించే రసాల తలము క్రింద మదనపూజ - అనంగుడు, రూపమేలేని వాడికి 
దేవళము లెక్కడివి? ఆ మావితోట చేరగానే అందరూ తమ వాహనములును దిగి 
వృక్షమునకడ కేగినారు. ఐదుగురు అవివాహితలైన జవ్వనులు ఐదు నదులనీటితో 
తరువు మొదలు శుభ్రపరచి, పంచరంగులు ముగ్గులు పరచినారు. అచట చెరకు 
గెడతో చేయబడిన ధనస్సు, దానికి ఐదు బాణము లుంచబడినవి ఐదు రకముల 
పువ్వులు, సుగంధ ద్రవ్యములు అత్తరులు, ఫలములు, నైవేద్యములతో పంచమ 
రాగములో ఖండగతిగల్లిన ఐదు తాళముల్లో మదన స్తోత్రముచేసి అయిదు ధనుస్సును, 
పంచబాణములను పూజించి నర్తన మాడినారు. అటుపై అచ్చట చేరినవారందరూ 
ఆగరు బుక్కాలు జల్లుకొనుచు, వసంతమును పోసుకొనుచు, ఒకరినొకరు కర్పూర 
విడెముల నిచ్చుకుంటూ సేవిస్తూ వినోదముగా కొంత సమయము గడిపినారు. 

ఈ విధంగా వసంతోత్సవము ప్రారంభమైనది. ఉదయం పది గంటల సమయం 
- కోటలో దర్చారుహాలు - నృత్య మందిరం - కళామంటపం - ఆస్థాన కళాకారులచే 
వసంత వేదిక అనేక చిత్రపటములు అలంకారములతో అలంకరించబడినది. 
ప్రక్కగానున్న గదిలో వసంతుడు, జయంతుడు, మలయానిలుడు, తుమ్మెదలు, 
చంద్రుడు, రతి మదనులు అలంకారముల ధరించి సిద్ధముగానున్నారు. వారి 
నర్తనముతో వసంత కేళిక ప్రారంభమౌతుంది. ఇది ప్రతి సంవత్సరమూ జరిగే క్రమ 
పద్ధతి. ఆచార్య వీర రాఘవయ్యగారు వేదిక ఏర్పాట్లు చూడ్డానికి వచ్చారు, చూచినారు. 
ఆ యేర్చాట్లు కాటయ ప్రభు అభిమతానుసారముగా చేయబడినట్టివి. ఆచార్యులు 
కాటయ ప్రభువును దర్శించినాడు. 


30 లకుమ 


“ఆర్యా ఈ అలంకారములు, యీ పాత్రలూ నాటకానికిగాని నాట్యకేళికకు 
అనవసరమని నా మనవి-” 

“ప్రతి సంవత్సరము మేము ప్రారంభించు క్రమము ననుసరించి యేర్పాట్లు 
చేయబడినవి. మీ అభీష్టము తెల్పండి. ఆ ప్రకారము చేయింతుము.” 

“ఆర్యా సమర్దురాలైన నర్తకి వసంత వనాన్ని అంగిక, సాత్విక భావప్రకటన, 
నృత్త నృత్య విన్యాసాల ద్వారా ప్రదర్శించాలి. నాటకానికి తెరలు, యీ అలంకరణ 
బహుపాత్రలు అవసరం. కేళికలో నర్తకి అన్ని పాత్రలు తానై, వసంత వనము తన 
ఆంగికమై, ప్రేక్షకుల ముందు చిత్రించనిచో యికను ఆమె విద్య ఏమిటి? సాధన 
యేమిటి? విద్యలో ఉన్నత స్థాయి వుండదు. కనుక ఈ వసంత అలంకరణ ఈ 
పాత్రలు తీయించి వేసి నిరాడంబర మైన, యెట్టి అలంకరణ లేని వేదిక మాకు 
ఏర్పరచ గోరుతాను. లకుమ సమర్ధురాలైతే తన యొక్క నర్తన విన్యాసములతో వసంత 
వనమును వేదికపై సృష్టించి ఆస్థాన సరస్వతీ పీఠము నలంకరించే హక్కు సంపాదించు 
కొంటుంది. లేదా ఆ అర్హత గోల్పోతుంది. రత్నమెంత విలువైనదైనా మెజటుగు పెట్టినప్పుడే 
గదా రాణించేది-” 

“మీ అభీష్టమే నెరవేర్చ బడుతుంది-” కాటయ వేమ రంగ వేదికపై నున్న 
అలంకరాములనన్నిటిని తీసివేయుటకు ఆజ్ఞ నిచ్చినాడు. 

కేళిక గడువు సమీపించింది. కాటయ ప్రభువు వారి ప్రక్కన మహారాణి, 
ఆమె ప్రక్మన కొమరగిరి ప్రభువు వారి ప్రక్కన దొరపరెడ్డి కూర్చున్నారు. వారందరి 
వెనుకగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పండితులు, కళాకారులు, సామంతులు, 
విద్వాంసులు, కవులు ఆశీనులైనారు. 

కేళికకు సెలవైనట్లు భేరీ, నగారాలు (మోగినవి. గాయకులు ధవళ గీతముల 
నాలపించినారు. 

సభంతయూ నిశ్ళబ్దముగా నున్నది. ముందుగా యిరువురు కాగడాల వారు, 
వారి వెనుక తెజి బట్టుకొని, యిరువురు జవ్వనులు, వారి వెనుక నట్టువ మేళము, 
వేదికపై వచ్చి నిల్చినారు పసుపు పచ్చని పట్టుతెర, అందుపై శివకేశవుల సమన్వయము 
తెల్పునట్టి హరి హర నాథుని రూపము చిత్రించబడింది. శివుడు అర్ధనారీశ్వరుడు. 
అర్థనారీశ్వర రూపమునకు బదులుగా సగభాగము శివరూపము, సగభాగము 
కేశవరూపము ఈ రెండు రూపములు కలిపి చిత్రించ బడినట్టిది ఆ రూపము. అవనిక 
వెనుక ప్రక్క ముందుగా నర్తకి లకుమ పుష్పాంజలియై నిల్చినది ఆమె కిరు ప్రక్కల 


నటరాజ రామకృష్ణ 31 


యిరువురు మార్ధంగీకులు కుడి ప్రక్కగా నాట్యాచార్య వీర రాఘవయ్య గారు, వారి 
వెనుక స్తీ గాత్రము, వేణువు ముఖవీణ అందరికీ వెనుక శృతిబోయు తిత్తిగాడు 
నిల్చినారు. కుడిప్రక్క మృదంగము పంచమము, ఎడమ ప్రక్క మృదంగము 
షడ్డమమునకు శృతి చేయబడి యున్నది ఆచార్యులు తాళ ధాశియైనారు. చిన్న నటువ 
వారి ప్రక్క నున్నాడు. 

ఆచార్యులు మలహరి రాగము నాలపించారు. ముఖవీణ వాద్యకుడు 
అనుసరించారు. వాద్య బృందమువారు జంపె తాళములో మేళ ప్రాప్తి చేసినారు. 
అటుపై నాట రాగములో ఆసారితము చేసిన పిదప తెరబట్టిన వారు, కాగడాలు 
తొలగి పోయినవి. 

పసిడిబొమ్మ, చక్కదనాల చుక్క అందాల భరిణె, లకుమ పుష్పాంజలియై 
సమస్థానకములో నిలిచి యున్నది. కాళ్ళకు పసుపు పారాణి, లేత యె[ర్రరంగు 
షరాయిపై, సన్నని జరీ అంచు పట్టుచీరె రవికె ధరించినది. మితముగా కెంపులతో 
నగిషీ చెక్క బడిన బంగారు వడ్డాణము నడుముకు ధరించినది. చేతుల కొక్కొక్క 
పచ్చల కంకణము, బాజు బందులు, మెడలో నీలాల చిన్న అడ్డిగ ధరించినది. పాపిటలో 
కెంపుల పాపిడ బిందువు, సూర్యుడు, చంద్రుడు ఇంతియే ఆమె అలంకారములు. 
అలంకారములకే అలంకారమైన ఆమెకు విశేషించి ఆభరణాదులు అవసరం లేదనియే 
ఆచార్యుల అభిప్రాయం. కన్నుల సన్నగా కాటుక దిద్దినది. కస్తూరి తిలకం, పెదవులకు 
ఎరుపు రంగు అద్దినది. 

ఆచార్యులు ఆరభి రాగంలో సభా వందనశ్లోకం చదివినారు ఆమె పుష్పాంజలి 
సమర్ప్చించినది వాద్యముల వారు ముక్తాయిని పలికినారు. పిమ్మట నటువ కాడు 
ఆమెకు గజ్జెల నందించినాడు. పక్కగా వెళ్ళి గజ్జెల ధరించి వచ్చి నిల్చినది. అడ్డిత 
చారీతో కేళిక ప్రథమ విన్యాసము గర్హర ప్రారంభమైనది. పట హట, పటవ, సిరిబీర, 
హలబి దాది పద విన్యాసాలతో గర్హరముగిసినది. అటుపై శుద్ధ నాట్యము ప్రదర్శించ 
బడినది దక్షిణ భ్రమణ, లతాభ్రమణ యిత్యాది భ్రమణ భేదాలు; హంసానాద, 
హంసాలీల, తురంగ లీలాది తాళ భేదాలు; చతురథశ్ర, త్రిశ్ర, మిశ్ర గతి భేదాలు; ఖడ్గ 
బంధ, నాగ బంధ, ఛత్ర బంధ, ఇత్యాది బంధు రచన భేదాలు కలిగి సంకీర్ణజాతి 
త్రిపుటలో పల్లవి కల్లి, కాంభోజి రాగములో ఆలపించబడిన సర్వసంపద, మృదంగ 
జతులకు కరణాంగ హార మండల ప్లవన రేచక విన్యాసాదులే శుద్ధ నర్తనము తరువాత 
ప్రత్యేకంగా వసంత పంచమికి కూర్చబడిన వసంత నర్తనము ప్రదర్శింపబడినది. 


32 లకుమ 


“మదన తాళములో మన్మధ హస్తము బట్టి ఆమె మదనుడై నర్తించినది. 

రతియై “రతి తాళములో” రతిపతి ననుసరించినది. 

వెను వెంటనే రతి లీల తాళములో రతీ మన్మథుల రూపము దాల్చి చతురథశ్ర 
తిశ్ర గతుల్లో రతీ మన్మధులుగా నర్తన మాడినది. 

చిలుక వారి తేజి - శుక గతిలో నర్తన మాడి రాచిలుకను రంగ ప్రవేశము 
చేసినది. 

చిలుక నెక్కి రతిపతు లిద్దరూ వంసతోత్సవాని కేతెంచు చున్నారు. పంచమ 
తాళములో, శుకగతి, రతిపతుల రాకను ప్రదర్శించి ముగించినది. వాయుదేవుడు 
ప్రవేశము దక్షిణ భ్రమణ, వామ భ్రమణ, దృతలయ విన్యాసాలతో ప్రదర్శన చేసి - 
విలంబిత లయలో మలయ వనమని రాకను ప్రసన్న వదనంతో కనబర్చినది. 

యివ్విధాన వసంతుడు జయంతుడు, (భ్రమరము, పికములు అన్నియూ 
శృంగార వనము చేరినవి. 

శృంగార వనములో తరువులూ, లతలూ చిగిర్చినవి - పుష్పించినది - 
సువాసనల వెదజల్లినవి. తేనియ సోనలైనది. పుప్పొడి మెత్తగా రాలినది కొమ్మ కొమ్మకు 
కోయిల ఆలపించినది భ్రమరములు మత్తెక్కి మస్తుగా మత్తిలి నర్తనము సల్పినవి. 

కాటయ వేముడు ,కొమరగిరి, మహారాణి తమ కండ్లను హృదయాలను 
అప్పగించి ఆ నర్తనము చూస్తూ అట్లే వుండి పోయారు. వారిని జాగ్రత్తగా తిలకించు 
చున్న దొరపరెడ్డి ఎడమ చేతి చూపుడు వేలు మెలిదిరిగిన మీసకట్టును సవరించినది. 


“తధేంగిణత - ధేంగిణత - గిణతోం 
తకదికి తదిగిణన - తక తదిగిణత 
తదిగిణత - దిగిణత - గిణుతోం” 


నర్తనం ముగిసినది - యిక జరుగ బోయే కేళిక అభినయము. ఒక్క క్షణము 
విరామము. ప్రేక్షకులు తమ ఆనందం వెలిబుచ్చుటకు చప్పట్లు చరువబోయినారు 
కాని - 
విహరతి హరిరిహ సరస వసంతే 
నృత్యతి యువతి జనేన సమం సఖీ 
విరహి జనన్య దురంతే - 
లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయసమీరే....” 


నటరాజ రామకృష్ణ 33 


ఆచార్యులు వెంటనే జయదేవుని వసంత వర్ణన అష్టపది లలిత రాగంలో 
ఆలపించాడు. సభికులందరూ అకస్మాత్తుగా నిశ్చేష్టులై తమ తమ స్థానాల్లో అట్లే 
కూర్చుండి పోయారు. 

“మల్లెమాంబ వుండి వుంటే” - ఆ ఒక్కక్షణము విరామంలో వీర రాఘవయ్య 
గారికి ఆమె గుర్తుకు వచ్చింది. కనులు చెమర్చినవి. వెంటనే మరచిపోయాడు. 

శృంగార వనంలో కృష్ణుడు లేని రాధిక ప్రవేశించినది. ఎచ్చట చూచినా 
విరహ వనం విరియ బూచినది. మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తిన ప్రకాశించు 
చుండినా, సభలో నెలరేడు చల్లని వెన్నెల వెదజల్లు చున్నాడు. వనంలో ఒక పూ 
పొదరిల్లు - అందు...రాధిక ఆసీనమైనది. ఆమె వాసక సజ్జిక నాయిక యెనది. 
ప్రియుని రాకకు సంసిద్దు రాలవుచున్నది. తానలంకారముల ధరించి శయ్య 
నలంకరించు చున్నది. మలయ పవనుడు మందముగా వీచినాడు పూలతలు పుష్పముల 
వర్షించివనవి. రాలిన పూవులనేరి పూసెజ్జ పర్చినది - అంతలో కోయిలమ్మ హాయిగా 
పాడినది దూరాన కృష్ణుని వేణువు పాడినది. తన నాథుడే వేంచేయు చున్నాడనే 
ఆనందముతో రాధిక పర్యంకము పై పవళించి వేచి యున్నది. అంతలో వేణు నాదము 
దూరమై అదృశ్యమైనది. విరహ మగ్గలమైనది. అదను చూచి మదనుడు విరి 
బాణములను యొక్కుబెట్టినాడు. మొదటి బాణము వైచినాడు. ఆమె హృదయము 
ఆందోళనతో నిండి పోయినది. రెండవ బాణము సంధించినాడు. ఆమె నేత్రాలు 
అ(శ్రు పూరితా లైనవి. మూడవ బాణము సంధించినాడు ఆమె అధరము వణక 
జొచ్చినది. నాలుగవ బాణము వేసినాడు ఆమె శరీరము కంపింప జొచ్చినది. విరహ 
తాపము దహించి వేయుచున్నది. ఆ బాధను భరింప లేక యిటు నటు పరుగులిడ 
బోయినది. ఏమియు తోచక స్తంభించి పోయినది. అంతట మదనుడు ఐదవ బాణము 
నెత్త బోయినాడు. రాధిక మూర్చిల్లినది. మాధవుడు జాలిగొన్నాడు. పూశయ్యపై ఆమెను 
శయనింప చేసినాడు. నడుమున కున్న పట్టు బట్టతో స్వేదము తుడిచినాడు. కప్పూర 
గంధము ఆమె శరీరానికలది మదన కాక నుపశమింప చేసినాడు. పూచిన కలువలో 
ఆమె శరీరము కప్పినాడు. మధురంగా మురళి నూదినాడు. రాధిక మేల్మొన్నది కన్నుల 
కరువు తీర తన ప్రియుని చూచినది. కృష్ణుడు మురళి నూదుతూ నర్తన మాడ 
మొదలిడి నాడు. ఆమె అతని ననుసరించి రాసక్రీడ నర్తన మాడుట ఆరంభించినది. 
కొంత తడవు గడచిన పిదప తాను రాధగా మరచి, తనే కృష్ణుడై, కృష్ణుని చేతి 
మురళి గొని వూదుతూ తానే కృష్ణపాత్ర నభినయించినది. ఆడి ఆడి అలసినది. 


34 లకుమ 


అలసి ఆట ముగించినది. అవనిక ఆమె ముందు నిల్చినది. ప్రభువు కొమరగిరి, 
కాటయవేమ, మహారాణి, దొరపరెడ్డి, ఆస్థాన కవి వసంత వేదికపై కేగినారు. కాటయ 
ఆమె నభినందించినారు. కొమరగిరి ఆమెను చూస్తూ నిల్చిపోయినాడు. ఆమె అతని 
చూస్తూ వుండి పోయినది. అతనికి మాటలు లేవు. మహారాణి తనచేతి పచ్చలబటువు 
తీసి లకుమ చేతికి పెట్టినది. లకుమ విశ్రాంతి మందిరానికెళ్ళి పోయినది. 

“భేష్‌ - గురువర్యా - యిదేనా మీరు విద్య నేర్చుతా. ప్రభువులకు నమస్మరించక 
యే శిష్యురాలు నిషమించిందే?” రాజకవి విమర్శించాడు. 

“కాళ్ళకు గజ్జెలు ధరించి యున్నప్పుడు సరస్వతితో సమానము. అప్పుడామె 
ఎవరికీ నమస్మరించదు. తాను పాద తాడనము చేయు భూదేవికి తప్ప. అందులకే 
నర్తకి గజ్జెలు ధరించుటకు ముందు గానే సభావందన మాచరించి, పిదప కింకిణులు 
ధారణ చేస్తుంది. ఇది మా నట్టువ మేళము యొక్క నియమము -” ఆచార్య వీర 
రాఘవయ్యగారు ఆస్థాన కవులకు సమాధాన మిచ్చారు. అంతలో లకుమ గజ్జెలను 
విప్పివేసి వేదికపైకి వచ్చి గురువులకు, రాజుగారలకు ప్రణమిల్లినది. 

“అన్ని విధాల మా ఆస్థానానికి అలంకారము నీవు లకుమా” కాటయవేముడు 
సంతోషము వెలిబుచ్చినాడు. 

“దొరప్ప నాన్నగారి ప్రయత్నాలు, ఏవి విజయవంతం గాకుండా వున్నాయి 
అన్నయ్యా?” మహారాణి పల్మినది. 

“నీరాక వల్ల కొండవీటి ఆస్థానంలో నృత్య కళాలక్ష్మి నూతనాలంకార శోభితయై 
నిత్య నూతన వినూతన రీతుల లాస్య తాండవముల ప్రదర్శించాలని మా అభీష్టం 
లకుమా-” కాటయవేముడు లకుమను హెచ్చరించాడు. 

అనుకో కుండానే ఆమె చేయి నడుమున కున్న పచ్చల బాకు వడ్డాణము పైకి 
పోయినది. 

ఆంతర్య మెరిగి కాటయ వేముడు తనలో తాను నవ్వు కున్నాడు. 

కొమరగిరి మాత్రము అట్లే చూస్తూ వుండి పోయాడు. 

అందరూ ఆటనుండి మహల్‌ లోనికి బయలు దేరారు. 

మధ్యాహ్నపు విందులు - బంగారు పళ్ళెములో చిట్టి ముత్యాలు లేత కోడి 
మాంసము మసాలాలు కలిపి వండిన అన్నము వుంచబడినది సన్నగా తరిగిన 
వుల్లిపాయలు, కొత్త మీర, పచ్చి మిరపకాయలు గడ్డ పెరుగులో కలిపి, ఆవాలు 
జీలకర్ర, ఎండు మిరపకాయలు, తాళింపు వేసిన పెరుగు పచ్చడి చిన్న గిన్నెలో 


నటరాజ రామకృష్ణ 35 


వుంచ బడింది. అయిదు రకముల వేపుడు మాంసము, అయిదు రకముల పులుసు, 
ఐదు రకముల యిగురుకూర, వేరు వేరు బంగారు గిన్నెల్లో అమర్చినారు. లేత కోడి 
పిల్ల మాంసమును విరియాల పొడిలో చేర్చి నేతిలో వేంచినది వేరుగా వుంచినారు. 
చేపల యిగురు, మామిడి కాయల ముక్కలతో కలిపి పులుసు, చేపలపిట్టు, రొయ్యల 
వేపుడు క్షత్రియ మసాలతో కూర, రొయ్యల గారెలూ అనాసకాయల రసమూ, కండ 
శర్మరతో చేర్చబడిన గడ్డ పెరుగు, అల్లం, నిమ్మరసమూ, దబ్బాకు కరివేపాకు కొత్తమీర 
చేర్చిన తేట మజ్జిగ వేరొక గిన్నెలో వుంచినారు. ఇది మాంసాహార వంటశాల నుండి 
వచ్చిన పాకములు - శాకాహార శాలనుండి - 

దబ్బకాయ రసముతో తయారు చేయబడిన పులిహోర, మువ్వ వంకాయి 
ముద్దకూర, మువ్వవంకాయి పులుసు, ఆవబెట్టిన పనసకాయ మెంతి మజ్జిగ, 
వెలగపండు తీయపచ్చడి, వెలగకాయ పెరుగు పచ్చడి పదిరకములు ఆవకాయలు, 
నౌకరులు గొని వచ్చినారు.రాజ కుటుంబము వారు విందుకు కూర్చున్నారు గాయకులు, 
వాద్యకులు, మధ్యాహ్నపువేళ రాగాలను గానం చేస్తున్నారు. రాజకుటుంబమువారు 
విందార గించారు. వారు భుజించగా మిగిలిన పదార్థములను దాసీలు గొనిపోయి 
వాటాలు వేసుకొని వారు భుజిస్తున్నారు. విందు వేళగూడా కొమరగిరి నిశ్శబ్దంగా 
నున్నాడు. అతడేదో ఆలోచనలో వున్నాడు అతని నేత్రాల ముందేవో దృశ్యాలను 
చూస్తున్నాడు. 

విశ్రాంతి భవనం -బావా మరదు లిద్దరూ తూగుటుయ్యలపై కూర్చుని వున్నారు. 
పండు తమల పాకులకు మంచి ముత్యములు కాల్చి తయారు చేసిన సున్నము రాసి 
పాలూ కొబ్బరి నీళ్ళల్లో నానబెట్టి శుద్దము చేయబడిన బాగాలు, జాజికాయ, జాపత్రి, 
ఏలకులు, లవంగముల చూర్ణము, కస్తూరి, పచ్చ కర్పూరముతో తయారు చేయబడి 
బంగారు తళుకద్దబడిన తాంబూలం సేవించు చున్నారు. 

కాటయ పల్మినాడు - 

“బావా యింకా మగత తీరలేదా - లకుమ సమ్మోహనాస్త్రం మహిమేనా?” 
కొమరగిరి మెల్లగా నవ్వినాడు - “ఆమె నర్తనం చూచినప్పటి నుండి - ఎల్లోరా 
గుహల్లోని పార్వతీ పరమ శివుల నృత్య భంగిమలు కంచి కైలాస నాథాలయంలోని 
మహేశుని నర్తన విన్యాసాలు, కాకతీయుల రామప్ప ఆలయంలోని సుందర నృత్య 
భంగిమలు, నా కండ్ల ముందు కదలాడుతున్నాయి. కాటయ వేమా - ఆలోకంలో 


36 లకుమ 


విహరిస్తూంది నా మనస్సు. ఆ కాలంలో ఎంతటి మహి నర్తకినులుండిరో అందులకే 
అంతటి అమర శిల్పాన్ని శిల్పులు సృష్టించ గలిగారు-” 

“మీ “వసంత రాజీయంి” దేశంలో అలాగే అమరత్వం నొందుటే గదా బావా 
నా ఆశయం అందులకే దొరప్ప ఈ శ్రమ తీసుకున్నాడు లకుమ నాకర్షించినది మన 
భోగ భాగ్యాలు, సిరి సంపదులు గాదు, వసంత రాజీయ రచన - కానియ్యి బావా నీ 
రచన-” 

“మొదలు పెట్టుతాను కాటయ వేమా - అర్జునునికి కృష్ణ సారధ్యంలా - 
నీవు నాకుండగా నేను సాధించ లేనిదేమి - ఇదే యిక్కడే నేనూహించిన నర్తనాధ్యాయం 
- నాంది రచన చేస్తాను” ప్రక్కనున్న గంటను మోగించాడు. దాసీలు పసిడి 
ఘంటము, తాళ పత్రముల గొని వచ్చి వారి ముందుంచినారు. 

మరొక్కసారి గంటలు మోగించినారు దూరాననున్న వేరొక మందిరం నుండి 
గజ్జెల నాదంతో గూడిన నృత్య సంగీతము ప్రారంభమైనది కొమరగిరి అట్లేవింటూ 
ఊహిస్తున్నారు. 

“జంతారి జగనగ తకుకు జకకు కుకు కుకునక నకజణు జణుత జణుత 
జణు, తదన దణత ధిమి తహ తహ తరిదణ- దణత దిమిత తద్ధణతత జణుధిమి 
జగజ జగజ జగ నగనగ జగ ధిమి గణగణ రింఖణ కగనగ నగ జేం- తారి 
త్తారిదణ తాహంత తది గిణతోం” సమస్థానకు, సమదృష్టి కల్గిన నర్తకి, వివిధ చారే 
ఏచక, కరణాంగ హారాదులతో కధార్తంను ప్రదర్శించు విధానాలను వర్ణించ 
ప్రారంభించినాడు కొమరగిరి - కాటయవేమ నిశ్శబ్దంగా అటునుండి లేచి వెళ్ళినాడు- 

ఇవ్విధాన లకుమ కొండవీటి జీవితంలో మొదటి వసంతము గడిపినది. 

రెండవ వసంతములో 

లకుమ, కర్పూర వసంత రాయల క్రీడా మందిరము - 

తెలతెల్ల వారుతుంది. క్రీడా మందిర ఆవరణలో పాలరాతి కోనేరు కమలములు 
అప్పుడప్పుడే ప్రియునిచే చక్కిలి గింతలు పెట్టబడి నవ్వు తున్నాయి. లకుమ 
పులకరింతలు పెట్టే ఆ చల చల్లని నీటిలో దిగి స్నానము చేస్తున్నది. కొమరగిరి 
ఒడ్డున కూర్చొని వున్నాడు గొంతు వరకు నీళ్ళలో నిలిచి లకుమ ఆలాపన మొదలిడినది. 
అది కాంభోజి రాగమైనది. కొమరగిరి రెప్ప నార్పక చూస్తూ అలాగే కూర్చున్నాడు. 

కాటయ వేమ మహల్‌, రాజ్య పాలనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన 
పత్రములతో అమాత్యులు వేంచేసినారు. దానికి రాజామోదము అవసరము. 


నటరాజ రామకృష్ణ 37 


రాజముద్రిక లేనిది వాటికి విలువ లేదు. కాని నాల్గు నెలలైనది కొమరగిరి ఈ 
లోకంలో లేడు. రాజ్యభారమంతా కాటయవేమ చూచినా, రాజామోదమునకు ముద్రిక 
వేయుటకు కూడా వారిని కలియుట కష్టమై పోతుంది. ఎల్లవేళల క్రీడామందిర 
ద్వారములు మూసియే వుంటాయి. లకుమ తప్ప అతనికి వేరు లేదు. నాల్టు నెలలైనది 
రాణి వాసమున కేగి - ఆదర్శ హైందవ నారి మహారాణి తన భర్త సౌఖ్యమే తన 
సౌఖ్యము. భర్తే సర్వస్వము. ఆమెకు ఈర్యాసూయలు లేవు. శరీర సౌఖ్యములు, ప్రపంచ 
సుఖ దుఃఖములు క్షణికములు - శాశ్వతంగా లోకంలో నిలిచేది జీవి మానవుడుగా 
వచ్చి ఏమి సాధించాడో - లోకాని కెట్టి సందేశాన్నిచ్చాడో - అదే ముఖ్యం - తన 
భర్త ఒక బృహద్ధంథము నర్తనముపై రచన చేయుచున్నాడు. అది కొండవీటి రాజ 
వంశానికి దేశ చరిత్రలో అమరత్వం చేకూరుస్తుంది. దానికి లకుమ ఆధారం గాన 
వారిద్దరినీ విడదీయ కూడదు. వారి కలయికే ఆ అమర రచనకు కారణ భూతము 
ఈ విధముగా ఆమె ఆలోచిస్తుంది. ఉదయమే ఆమె స్నానాదులు ముగించుకొని 
తులసీ దేవిని పూజించి అలంకార మందిరానికి వచ్చినది - కాటయ ప్రభువు వచ్చినట్లు 
దాసీలు వినికెడి చేసినారు. వారి వెంటనే కాటయ వచ్చినాడు. అన్నా చెల్లెలూ 
ఆసీనులైనారు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచినవి. 

“బావ గారు బృందావనంలో రాసక్రీడలో వున్నట్లున్నారు. నన్ను కలియుట 
లేదు సరేగాని, నీకైనా దర్శన మిస్తున్నారా? చెల్లీ--” 

రాణి గారు నిశ్శబ్దంగా వూరు కున్నారు. 

“నాకు తెలియును చెల్లీ నీవు బాధ పడతావని - కానీ-” 

“అన్నయ్యా నాకు యెట్టి బాధాలేదు - - కాని నన్ను బాధించే దొక్కటే - 
వారి యెడల నీ మన్సు ఎక్కడ బాధ చెందుతుందో అని” మహారాణి జవాబిచ్చినారు. 

“బావగారెంతటి కళోపాసకులైనా - ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు 
చేస్తేనే శోభిస్తుందని నా అభిప్రాయం” 

“అన్నా! వారి జీవితంలో ఇది వసంతము. వారిప్పుడు అనుభవించక మరెప్పుడు 
సౌఖ్యాలను చవి చూస్తారూ?” 

“మరి తానెరవేర్చవలసిన కర్తవ్యాలు-” 

“కృష్ణ సారథ్య ముందిగా -” 

“సుభద్రలా నీవు నన్ను ప్రమపాశాలతో బంధించేస్తున్నావు చెల్లీ - కాని 
రాజనీతిగూర్చి బావగారికి ఒక్కసారి జ్ఞాపకం చేయుటకూడా నా ధర్మంగదా” - 


38 లకుమ 


చటుక్కున అట నుండి లేచి. కొమరగిరి లకుమ కేళీగ్భహానికేగినారు. వారు లకుమను 
మాత్రం కలియదలచినారు - తిన్నగా ఆమె మందిరానికేగినారు. దాసీలు కాటయ 
ప్రభువు రాకను ఎరిగించినారు. లకుమ ఆతృతతో అలంకారములు ముగించుకో 
కుండనే పరుగున వచ్చి కాటయ ప్రభువును కలిసినది. ఇరువురు పఠన మందిరము 
కేగినారు. ఆసీనులైనారు. కాటయ వేముడు గంభీరముద్ర దాల్చి ఆమె ముఖములోనికి 
చూస్తూ కూర్చున్నారు. లకుమకు ఏమీ పాలుపోక బెదిరిపోయి, ధైర్యాన్ని గూడగట్టుకొని 
కూర్చుని వున్నది. 

“లకుమా సంవత్సరానికి బుతువులెన్నీ?” 

అర్ధంగాక ఆమె వణుకుతున్న పెదవులతో అట్లే చూస్తూ వుండి పోయింది. 

“మరిచినావా - సంవత్సరంలో రెండు నెలలుమాత్రమే వసంతం గదూ - 
ఇది ఏ బుతువూ? 

“శిశిరం ఆర్యా-” 

“మరి ఎల్లప్పుడూ వసంతమే అయితే ఏలాగూ - అమృతాన్నైనా అధికంగా 
సేవిస్తే దాని మాధుర్యం తగ్గుతుంది-” 

“ఆర్యా నా దోష మేమి?” 

“కొమరగిరి ప్రభువు కేవలం కళాతపస్వి మాత్రంగాదు. రెడ్డి సామ్రాజ్యానికి 
అధిపతి -” 

“నా తప్పేమైనా వున్న క్షమించుడి ఆర్యా-” 

“మానవులకు జ్ఞాపక శక్తి తక్కువ గనుక జ్ఞాపకం చేశాను” కాటయ ప్రభువు 
అటనుండి లేచి దర్భారు హాలుకు వెళ్ళినారు. 

లకుమపై పిడుగు పడ్డట్టయినది - సౌమ్యులు సంస్కార వంతులు - రెడ్డి 
రాజ్య పార్థసారధి వారికి తనపై అంత ఆగ్రహము - ఎంతటి గంభీర భావాన్ని 
అంతటి మృదువైన భాషలో తెల్పినారు - 

నిజమే దోషం తనదే - ప్రభువు చాలా కాలమైనది దర్బారు కేగి, కాని తనేమి 
చేసింది - దొరప్పగారు తననెందులకు గొని వచ్చినది. అందుకే అమ్మ ఒక రోజున 
అంది - “సూది మొనపైన నాట్యము చేయవచ్చు సాధన వల్ల - గాని క్షణ క్షణము 
మారే ప్రభువుల చిత్తమును మెప్పించుట ఆ సృష్టికర్తకైనా కష్టమే - అని-” 

తన బావ గారిని సరిదిద్దుకునే శక్తి లేక ఆకక్ష నాపై తీర్చుకుంటున్నారు. 
కామదహనాంతరం పరమ శివుడు అతనిపై కసిదీరక మసి బూసి కొనిన చందాన. 


నటరాజ రామకృష్ణ 39 


అవును సహజం అతడు మహారాణి అన్నగారు ఆమె హృదయానికి కష్టం 
తోచి వుండ వచ్చును. ఆమె అన్నగారికి ఫిర్యాదు చేసి యుండ వచ్చును. అతడు 
నన్ను దండించ వచ్చినాడు - 

“కొండవీటికి నీవు అలంకారం లకుమా” - అని -కాటయవేమ ప్రభువుల 
వారు అని ఒక్క సంవత్సరమైనా కాలేదు అప్పుడే యింతటి మార్పు - కాదు కాదు 
ప్రభువులు నన్నొక ఆట వస్తువుగా ఉపయోగించు కుంటున్నారు. 

ఇంతటి వైభోగానికి నేనిక్కడ వుండట యెందులకు - బాపట్ల వెళ్ళిపోతే - 
స్వామి సేవలో తరించ గలను- 

ఇంకెక్కడి స్వామిపూజ - ఆ అర్హత ఏనాడో గోల్పాయాను. 

అందుకే అమ్మ - బాగా ఆలోచించు కోమని అన్నిసార్లు చెప్పింది. 

గుడి పూజలో గాక స్వామి గుడి వాకిలి తుడిచే నౌకరుగా అయినా జీవించ 
వచ్చుగదా - ఛీ - ఈ జీవితంలో తృప్తి ఎక్కడవుంది. 

అమ్మకు తెలిస్తే గుండె ఆగి చనిపోదూ - ఇంత ఆగౌరవం తరువాత యింకా 


సావిరహేతవ దీనారాధా - సావిరహే 
తవదీనా - మాధవ మనసిజ విశిఖ 
భయాదవ యాతవ యాత్వయి వీనా - రాధా” 


కుమరిగిరి మధురంగా ఆలపిస్తూ అచ్చటకు వచ్చినారు. 
లకుమ తన బాధనంతయూ హృదయంలో దాచుకోడానికి ప్రయత్నిస్తూ 
నిల్చినది- 
“రాధికా కృష్ణా రాధికా -” 
తవ విరహే కేశవా” 
ఎంత చక్కగా నిన్నరాత్రి అభినయించావు. లకుమా - జయదేవుడు గీతగోవిందము 
నీగురించే వ్రాశాడు. 


ఆమె మాట్లాడక తలవంచుకొని అతనికి కన్నీరు అగపడకుండే ప్రయత్నముతో 
అటు నిటు చూస్తూ వుండిపోయినది. 


40 లకుమ 


“పశ్యతి దిశిదిశి రహసి భవంతం 
త్వదధర మధుర మాధూనిపిబంతం 
నాథహరే - జగన్నాథహరే -” 


ఆమె ముఖములో కించిత్‌ ఉగ్రత - కన్నుల్లో కొంత ఎర్రదనము కనుగొన్నాడు. 
ఆమె అలిగినదని భ్రమించినాడు - ఆమెను ప్రసన్ను రాలిని చేసుకోదలంచి - 


“యాహి మాధవ - యాహి కేశవ - 
మావద కై తవ వాదం 

తామను సర సరసీరుహలోచన 
యాదవ రతి విషాదం - - -” 


ఆమె కన్నులు అశృపూరితాలైనవి - పెదవులు వణుక జొచ్చినవి. కన్నీటిని 
తుడుచుకొని ఏమియో పలుక బోయినది - 


“వదసి యది కించి దపి దంతరుచి 
కౌముదీ హరతుద రతి మిరమతి ఘోరం 
స్ఫురద ధర సీత్రవే తవనదన చంద్రమా - 
రోచ యతిలోచన చకోరమ్‌” 


లకుమ తన్ను తా మరచినది విషాదాన్ని మరచి పోయినది. సమయాన్ని 
మరచింది. అతని ఆలింగనములో కరిగిపోయినది. కొమరగిరి ప్రభువు ఆమె అధరాన్ని 
గాఢంగా చుంబించినాడు. దొండపండు వంటి ఆమె అధరము మరింత రక్తవర్ణము 
దాల్చినది. 


నర్తనశాల - 

కాళిదాసు - శాకుంతల నాటకమును వసంతోత్సవములో ప్రదర్శనకు లకుమ 
సాధన చేయుచున్నది - అది నృత్య నాటకము - గురువు వీర రాఘవయ్యగారు 
మేనక పాత్రకు మ త్తల్లి నర్తనం, లకుమకు కణ్వమహర్షి యిత్యాది పాత్రలకు అభినయ 
మందు శిక్షణిస్తున్నారు - ఆనాడు సాధన ముగించి అందరూ యేగినారు - లకుమ 
అచ్చటే కూర్చొని వుంది. ఆలోచనా నిమగ్నయె వీర రాఘవయ్యగారు ఆటకు 
వేంచేసినారు. 


నటరాజ రామకృష్ణ 41 


“ఏమి అమ్మాయి యీనాడు చిన్న బోయినావు?” 

“చంద్రబింబానికి వృద్ధిక్షయాలెందుకు పెట్టాడు భగవంతుడు ఆచార్యా -” 

“లోకాన్ని మరచి తమ ప్రణయలోకంలో విహరించే అమాయిక (ప్రేమికులకు 
- జీవితపు చీకటి వెలుగులను ప్రబోధం చేయడానికి -” 

“మీరు కూడా నన్ను పరిహశిస్తున్నారా?” 

“అదేమి లేదు లకుమా - జీవితపు నిజస్వరూపం గూర్చి చెప్పాను -” 

ఆచార్యా బాపట్ల వెళ్ళాలనివుంది! 

“మల్లెమ ఈ లోకంలో జీవించాలని లేదా?” 

“అంతటి అమర్యాదకరమైనదా” 

“వెనకడుగు వేయుట వీ వంశానికే అగౌరవం మరిచావా?” 

ఆమె వింటూ వుండిపోయింది. 

“లకుమా నీవు వయస్సు - అనుభవంలో చాలా చిన్న దానివి. ఓర్పు, సహనం 
లేని మానవులు ఇతరుల సహృదయాల నర్ధం చేసికోలేరు - స్త్రీకి, ముఖ్యంగా 
కళారాధకులకు ఓర్పు. సహనం అవసరం - ఇంతవరకూ నీకు కళలు మాత్రం 
చెప్పాను. నీ జీవితం తీర్చి దిద్దుకొనే అనుభవం నీకు కల్గించుట ఆ బాధ్యత కూడా 
నా పై వుంచబడింది కనుక తెల్పుతున్నాను -” 

“నిజమే - ఆర్యా - నేను జీవితంలో తొందరపడ్డానేమో?” 

“జరిగిన విషయాలపై కన్నీరుకార్చిన దానికి విలువ వుండదు లకుమా - 
కొండవీటి ఆస్థాన నర్తకిగా నీ భవిష్యత్‌ గూర్చి ఆలోచించుకో - ఇదే నా హితబోధ-” 

“తప్పక మీ ఆజ్ఞను పాలిస్తాను ఆచార్యా” 

“నీ వేదిచేసినా - ఒక మహాసామ్రాజ్య రాజనర్తకిని-అనే విషయం మరవవద్దు” 
భావి చరిత్రలో నీ జీవితం సువర్ణాక్షరాలతో కీర్తింపబడే విధంగా కళంకరహిత జీవితం 
గడపాలి-” 

“ఆశీర్వదించండి ఆచార్యా - మీకంటే నా కాత్మీయులెవ్వరున్నారు యిచ్చట-” 

భోజనవేళ సమీపించింది. కోటలో గంటలు కొట్టినవి. ఇద్దరూ ఆటనుండి 
యేగినారు. 


42 లకుమ 


నే జీవితంలో ఏమి చేయాలి? 

జీవించుట ఎందుకు? ఎవరికోసం? దేన్ని ఆశించి గురువు గారి తత్వం 
వేరు. కొమరగిరి ప్రభువులు ప్రేమమూర్తులు కాటయవేమ మనస్సు మారిపోయింది. 
అటు తల్లిని వదలి వచ్చాను. ఎవ్వరూ నా హృదయాన్ని అర్థం చేసుకోలేరు, చేసుకోరు. 
వారి భావాలను అనుసరించే నన్ను అంచనా వేస్తారు. అట్టి ఈ వాతావరణంలో 
వుండుటకంటె, జీవితం అంతం చేసుకొంటే? చేసి సాధించేదేమిటి? జీవించి 
చేసేదేమిటి? 

ఇలా తర్మించుకుంటుంది లకుమ ఒంటరిగా మహల్‌ ఉపరి భాగంలో కూర్చొని. 
పై నున్న ఒక చిన్న అరలో పిచ్చుకలు గూడు పెట్టినవి. గూటిలోనుండి చిన్న పిల్లలు 
శబ్దం చేస్తున్నవి. తల్లి పిచ్చుక నోట కరచుకొని ఆహారము బిడ్డలకు పెట్టుటకు 
తీసికొనిపోతుంది. ఆ తల్లి గూడు చేరగానే అవి రోదన మానినవి. కిచకిచ - 
కిచకిచిమని ఆనందాన్ని వెలిబుచ్చుతున్నవి. లకుమ ఆ దృశ్యం చూచింది. 

చెట్టుపై నుండి ఎగిరిన గ్రద్ధ ఒక పొడుగాటి పామును - ముక్కుతో పట్టుకొని 
ఎగిరిపోతుంది గిలగిల కొట్టుకుంటూ దానినుండి విముక్తి పొందుటకు పాము మెలికలు 
తిరుగుతూ దాని కాళ్ళకు చుట్టుకోబోతుంది. రెక్కలతో గోళ్ళతో దాన్ని యిదిలించుతూ 
దాని గూటికి చేరుతుంది (గ్రద్ద - 

“సృష్టిలో పుట్టిన ప్రతిజీవికి ప్రాణమంటే ఎంతతీపి - ప్రపంచంలో జరిగే ఈ 
ప్రయత్నాలన్ని జీవుడు జీవించడానికేగా?” - - - 

నేనీ ప్రపంచంలో పుట్టాను. పుట్టానుగనుక జీవిస్తాను - దేవదాసి జీవితాన్ని 
త్యాగం చేసి వచ్చాను. గాన సర్వభోగాలు ఇచ్చట అనుభవిస్తాను జీవితం అనుభ 
వించుటకే - ఒకరికి భయపడి నేనెందుకు త్యాగం చేయాలి నేను జీవిస్తాను - 
అంతేగాదు జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాను. ఇదే నా ఆదర్శము - అంతిమ 
నిర్ణయం” ఈవిధంగా ఆలోచించు చుండగా కాటయ ప్రభువు కబురంపినారని వచ్చి 
దాసి చెప్పినది. శాకుంతలము ప్రదర్శన యేర్పాట్ల విషయమై ప్రభువులు ఆమెను 
ఆహ్వానించారట - 

ఆమె పల్లకీలో ఎక్కి రాజమందిరానికేగినది. ప్రభువు కాటయ, శిల్పులు, 
చిత్రకారులు, సంగీత నాట్య విద్వాంసులు సభతీరి యున్నారు. కాటయ ప్రసన్న 
వదనంతో ఆమెను ఆహ్వానించారు. పక్షం క్రిందట తనతో జరిగిన సంఘర్షణ జ్ఞాపకం 
లేనట్లే ప్రవర్తించారు. ఆదరించారు. మాటల్లో గౌరవం సంభాషణల్లో తియ్యదనం - 


నటరాజ రామకృష్ణ 43 


ఆమెకదంతా క్రొత్తగా అనిపించింది. ఈ విధంగా వారెట్లు ప్రవర్తించగలరు ద్వేషించే 
వ్యక్తినే ప్రేమించినట్లు కనబడుతారు. (ప్రేమించిన వారిని ద్వేషించగలరు. అసలు 
వారికి హృదయముంటుందీ? వుంటే (జమ అనురాగం, ఆత్మీయత యివి వారి 
హృదయములో వుంటాయా - ఇందుకేనేమో ప్రభువుల చిత్తమును నమ్మరాదంటారు. 
ప్రభువుల కొలువు కత్తిమీద సాము ఈ విధంగా ఏవో రకరకాల వూహలతో లకుమ 
హృదయం ఆందోళితమైనది. 

ఏదియెట్లయినా కొమరగిరి తనవాడు, అతన్ని తననుండి ఎవ్వరూ 
వేరుపరచలేరు. ఇక ఇతరులతో తనకెట్టి సంబంధం -” 

కాటయ ప్రభువు ఆమెను కలిసిన నాటినుండి లకుమ ఈవిధంగా పరిపరి విధాల 
ఆలోచించ నారంభించింది. 

అంతలో రెండవ వసంతం వచ్చినది. కొమరగిరి తన “వసంత రాజీయం'ిలో 
నర్తన, హస్త అధ్యాయాలు ముగించారు. 

వసంత పంచమి వచ్చింది. కాటయచే వ్యాఖ్యానించబడిన కాళిదాసు 
శకుంతలం, ఆస్థానంలో ప్రదర్శన నేర్పాటు చేశారు. ప్రాచీన సంస్కృత నాటక 
పద్ధతినిగాక, యక్షగాన సంప్రదాయంలో ఏర్పాటు జరిగింది. లకుమ శకుంతల 
పాత్రను పోషించుచున్నది. ఆమె హృదయం బాధతో కూడి వున్న మా ఆస్థాన నర్తకిగా 
తన కర్తవ్యం నిర్వహించుకోవలెను గనుక పాత్ర పోషణకు అంగీకరించినది 
యక్షగానము గనుక రంగాలంకరణ తగుమాత్రముగా వుండినది. రంగస్థలంపై 
తెరబట్టినారు. నర్తకులు (ప్రవేశించి 'ఆందోళికా' నర్తనంచేసి పుష్పాంజలి 
సమర్ప్చించినారు. అంతట ఆచార్య వీర రాఘవయ్యగారు ఈ శోక్షమును ఆలపించి, 


నాంది గానం చేసినారు - 


జయతి మహిమా లోకాతీతః 
కుమారగిరి ప్రభో - 

స్సరసీ లకుమా దేవి య్య 
ప్రియ నదృశి ప్రియా 

నవ మభినయం నాట్యాద్ధానాం 
తనోతి సహప్రిదా 

వితరతి బహు వర్ధావర్ణ్ధి 
ద్రజాయ సహస్రశః - 


44 లకుమ 


లకుమ ఆ శ్లోకం విన్నది అర్థం చేసుకున్నది, నిలువున కరిగిపోయినది. 
శరీరంలోని రోమరోమంలో పశ్చాత్తాపం నిండి పోయినది మహనీయుడు, కళాతపస్వి, 
రాజనీతి చతురుడూ సాక్షాత్తూ కొండవీడి పార్ధసారథి అతనిగూర్చి తానెంత కొంచెముగా 
తలంచినది - - 

“ఆ పాప పరిహారార్థం నాటి ప్రదర్శనంలో యిదివరకూ తానెన్నడూ ప్రదర్శించని 
విశిష్టత నాడు తన కళతో చూపించాలి - ప్రభువులు మెప్పు పొందాలి. 

లకుమ శకుంతలను అభియించినది. తానే శకుంతలయై ఆ పాత్రను జీవించి, 
పోషించినది - ఆ ప్రదర్శనము చూచి కొమరగిరి, కాటయ ముగ్గులైనారు. కాటయవేమ, 
కాళిదాస వ్యాఖ్యానాలు చరితార్థకములైనవి - 

లకుమ తన మహలు కేగినది - తన మందిరంలో కూర్చొని తనగురించే 
ఆలోచిస్తున్నది. వేమ ప్రభువు ఎంత విశాల హృదయులు. తాననిన వారికెంత (ప్రేమ 
- ఆదరము -- అభిమానము - తన సోదరిని కొమరగిరికిచ్చి వివాహము 
చేయుటయేగాక, రాజ్యభారం తనే వహించి, రాజ్యపాలనలో శ్రమయంతయు తనే 
సహించి, కొమరగిరిని కళాదేవికి కాన్మగా నర్పించుటయేగాక - తన సోదరి సౌఖ్యాన్ని 
నే ననుభవిస్తున్నా ఈ షణ్మాత్రం ఆవేదనగాని, ఈర్య్యగాని, చెందక ఎంతటి గౌరవముతో 
నన్నాదరిస్తున్నారు. ఇది వారి ఉత్తమ సంస్కారానికి చిహ్నము. ఇక మహారాణికి తన 
భర్త సౌఖ్యమే - తన సౌఖ్యము, వారిముందు తానేపాటి? తన జీవితమేపాటి? తన 
త్యాగమేపాటి? 

కాటయప్రభువు తేల్పినది నిజమే - కొమరగిరి కేవలం కళోపాసకులేగాదు 
రాజ్యం ప్రజల కష్టసుఖాలకు బాధ్యులు వారు వారి ధర్మాలను వారు నిర్వర్తించుట 
ఆవశ్యము. అవసరము. 

నేను చేయవలసి దేమిటి. కొమరగిరి నృత్యకళా గ్రంథం రచనకు సర్వవిధాల 
సహకరించాలి గాని వారి రాజ్యపాలన కుంటుపడనిరీతిని వ్యవహరించుటయే 
కాటయవేమ నాకు చేసిన హితబోధ - నాకర్తవ్యం నేను నెరవేరుస్తాను. కొండవీడు 
మనదేశ సాంస్కృతిక చరిత్రలో ఇంద్రుని అమరావతివలే నిరంతరము కీర్తింపబడు 
రీతిని. నృత్యకళాసంపద అభివృద్ధికి కృషిసల్పుతాను. 

ఈవిధంగా లకుమ రెండవ వసంతము ప్రారంభమైనది. 


నటరాజ రామకృష్ణ 45 


కొమరగిరి ప్రభువు - దృష్టి గ్రీవాభూవుటాడి భేదములు, చతుర్విధాభినయముల 

అధ్యాయముల రచనకు ఉపక్రమించినారు. 
xk xk xk xk 

గ్రీష్మము ప్రవేశించినది. కొమరగిరి తాళము, ఛందస్సు స్థానక, రేచకాల 
అధ్యాయముల రచన సాగించు చున్నారు. ఇందలి ప్రతిశ్లోకాన్ని ఆచార్య వీరరాఘవయ్య 
లకుమచే అభినయింవచేని నవరణలు చేసిన విదవ వాటిని (గంథస్తం 
చేయించుచున్నారు. నర్తనంలో ఈ అధ్యాయాలు చాలా ప్రాముఖ్యత వహించునట్టివి. 
ఆంగికాఖినయము, తాళవాద్య విశేషము, ధ్వని వికాసం - యివన్నియూ యిందు 
వివరించబడును. అభినయ ప్రాధాన్యత లేక కేవలం ఆంగికం యొక్క ప్రాముఖ్యతతో 
ఒక భావాన్ని పోషించు విధాన్ని తెల్పునట్టిదే యిందలి విశిష్టత అందులకే ఆచార్యులు 
విశేషంగా పరిశ్రమించి శ్లోకాలందలి భావాల్ని తీర్చి దిద్దుతున్నారు. కొమరగిరి 
(బ్రహ్మానంద భరితులై గ్రంథరచన త్వరితగతిని ముగించు చున్నారు. 

ఇంతటి ఉత్సాహంలో కూడా లకుమ - కొమరగిరి కొండవీటి రాజవరేణ్యులని 
- కళారాధనేగాక వారు నిర్వర్తించ వలసిన విధులనేకము లున్నవని మరువలేదు. 
కాటయవేమ చాలా సంతోషించాడు. 

అంతలో ఒకనాటి మధ్యాహ్నం, మండువేసవి, పల్నాటి యెండలు నిప్పులు 
చెరుగుతుంది. ఆచార్యులు విశ్రమించి అప్పుడే లేచి కూర్చున్నారు. బాపట్ల నుండి 
తన శిష్యుడొక లేఖను తెచ్చినాడు. 

“ఆచార్యా! మీరాకకు నిరీక్షిస్తున్నా మీరొక్కరు మాత్రం రావాలి. లకుమకు 
ఈ విషయం తెలియనవసరం లేదు-” మల్లెమ వ్రాసిన జాబు. 

కొన్ని నెలలనుండి మల్లెమ ఆరోగ్యము కుంటుపడినది ఆలయసేవ నుండి 
విశ్రాంతి తీసుకోదలంచినది. గురువుగారికి కొండవీడు లేఖనంపినది గుడిలోని పెద్ద 
అయ్యవారికి తెలియజేసినది. ఆగమ శాస్త్రజ్ఞులు, పండితులు, కళావేత్తలు అందరి 
ఆమోదంపై మల్లెమ సూచించిన శశిరేఖ? - గుడి సేవకు నాయకురాలుగా 
అంగీకరింపబడినది. శశిరేఖ, లకుమ వయస్సుదే - చిన్ననాటినుండి ఒకచోట 
పెరిగినారు. ఒకేగురువు వద్ద విద్య నభ్యసించినారు విద్యావంతురాలు, వినయ సంపన్ను 
రాలని యెంచి మల్లెమ ఆమెను సూచించినది. శశిరేఖ లోగిలికి ప్రతినిత్యము వచ్చి 
మల్లెమ వద్ద ఆలయ క్రమమంతయూ పూర్తిగా తెలిసికుంది, షోడశోపచారములందు 
పాల్గొనవలసిన క్రమములు, అందలి నృత్య సంగీతాలు, ప్రభాత సంధ్యానమయాల్లో 


46 లకుమ 


- ఆస్థానములో కేళిక, పవళింపు సేవావిధానం అష్టదిక్పాలారాధన పద్ధతి, ప్రహరీ 
యివన్నియూ మల్లెమ ఆమెకు వివరముగా తెల్పినది - 

అమావాస్య వెళ్ళిన ఐదవనాడు. పంచమి గడియల్లో శశిరేఖకు ఆనాటి వుదయం 
సమాత్రేణం జరిగినది మల్లెమ అహోబిలం స్వాములవద్ద నుండి సేకరించిన ముద్రలు 
సమాశ్రేణానికి సమర్పించినది. లకుమ కొరకు తానుంచిన పట్టువస్తములచే శశిరేఖను 
అలంకరించి ఆలయానికి అంకితము చేయించినది. ఆనాటి సంధ్యవేళ మొదటిసారిగా 
శశిరేఖ కుంకుమ హారతినిచ్చినది. స్వామి దర్బారులో - మల్లెమ గజ్జెలు ధరించి 
శశిరేఖ కేళిక జరిపించినది. మల్లెమ తన చేతలకున్న స్వామి ముద్రికలు గల 
కంకణములు తీసి స్వామి సన్నిధిని శశిరేఖ చేతలకు ధరింప చేసినది. ఆనాటితో 
స్వామిసేవ తనకు ముగిసినది. ఆ ఒక్క బంధముకూడా విడిపోయినది. మల్లెమ 
హృదయం తనకోరిక తీరున శశిరేఖ దొరికినందుకు ఆనందించినది. స్వామికి 
దూరమైనందుకు దుఃఖించినది - నాటినుండి శశిరేఖ నివాసము లోగిలికి మారినది. 
ఆమె కోర్మెపై మల్లెమ అచ్చట వుండుటకు సమ్మతించినది. ఎంతైనా నాటినుండి 
ఆస్థలము అన్యులదే, తన సర్వస్వము స్వామిపై, తన హక్కును గోల్పోయినట్లె ఆమె 
హృదయం తపించింది. కాని ఏనాటికైనా శారీరకంగా యీ వియోగం స్వామికీ తనకూ 
తప్పదు గదా. అలసిన తనదేహం ఒకప్పుడైనా విశ్రాంతి తీసుకోవలసిందే. జీవుడు 
ఈ శరీరంలో వున్నంత కాలము, ఈ వియోగం బాధ అనుభవించ వలసిందే. ఆత్మ 
శరీరాన్ని వీడి పరబ్రహ్మములో లీనమైనప్పుడు తప్ప - ఈవిధంగా తనకు తానే 
మరల సమాధాన పరచుకుంది. 

xk xk xk xk 

ఆచార్యులు వెంటనే బయలుదేరుటకు అవకాశము లేక పోయింది. నాట్య 
(గ్రంథంలో తాళాధ్యాయం ముగియవలెను. అందుకు తానచటవుండుట అవసరం - 
త్వరలో వచ్చుచున్నట్లు లేఖ వ్రాసి శిష్యునిచేత పంపినాడు. ఆచార్యులు తమ పనులు 
ముగించుకొని బాపట్లకు బయలుదేరువరకు వర్షబుతువు సమీపించినది. దూరము 
ఎక్కువ లేకపోయినా, వర్షకాలము, బాటలు సరిలేక వారు కొంత ఆలస్యంగా వూరు 
చేరినారు. 

మల్లెమాంబ ఆరోగ్యం క్షీణించి మంచము పట్టినది. నేటివరకూ 
వంశపారంపర్యముగా దేవునిసేవ జేయుచూ, దేవమాణ్యాలను అనుభవించు చున్నారు. 
తన తరువాత తన వంశములో ఆసేవకు ఎవ్వరూలేరు. లకుమ ఆస్థాన నర్తకియైనది. 


నటరాజ రామకృష్ణ 47 


గాన మరొక్కరికి ఆ మాణ్యములను సమర్పించి దైవసేవకు యేర్పాటుచేసే విషయమై 
తెల్పుటకు ఆమె గురువులకు కబురంపినది. ఇది లకుమకు సంబంధించిన 
విషయముగాదు గనుక ఆమెరాక అవసరముగా తోచలేదు. 

మల్లెమాంబ వీరరాఘవయ్యగారు యేకాంతంగా కూర్చుని వున్నారు. 

“ఆచార్య! కొన్ని తరాలనుండి మీ పూర్వీకులు మాకు నాట్యగురువులు. మీరు 
మాకు విద్య నేర్పారు. ఆ విద్యతో భావనారాయణుని సేవించి తరించాము నాతో ఆ 
సేవ ముగుస్తుంది. మా వంశాచారము నాతోసరి. నేను మిమ్ముల నొక్కటి కోరుతాను. 
ఈ తనువు విశ్రాంతి కోరుతుంది. త్వరలో నా జ్యోతి స్వామిని చేరుతుంది. లకుమ 
కొండవీటి నుండి యిటకు రానివ్వకండి. ఆమె రాజదాసి - కానీ -”ఆమె కంఠము 
గద్దదమైంది-' తల్లిదండ్రుల పుణ్యప్రాప్తి కొరకు దక్షవాటికలోని రుద్రుని ఆలయంలో 
అఖండ దీపారాధన చేయమనండి. ఈ విధంగా మాతాపితరుల బుణం 
తీర్చుకోమనండి”-ఆమెకంఠ, మాగిపోయినది-- 

“లకుమను చూడాలనీ లేదా మల్లెమా? మాతృహృదయ మెట్లు యింత 
కఠినమైపోయింది?” 

“పొరపాటు గురువర్యా - క్షమించండి - బాల్యంనాటి నా లకుమ, నా ఆశ 
- ఆమెనే నా దృష్టిలో నుంచుకొని కండ్లు మూస్తాను. ఆస్థాన నర్తకిగా రూపొంది 
నామెను గాదు. అందుకే వద్దంటున్నాను - -”. 

“మల్లెమా నీదెంత ఆదర్శవంతమైన జీవితం - తల్లికి తగ్గ బిడ్డయే లకుమ-” 

ఇట్లు జరిగిన పక్షంరోజుల్లో మల్లెమాంబ భావనారాయణునిలో కలిసి 
పోయింది. 

లకుమకు ఈ వార్త తెల్పబడింది. తల్లి అభీమతాన్ననుసరించి లకుమ 
కొండవీటిని వదలలేదు. మాతృశ్రీ మరణము లకుమలో మార్చుతెచ్చినది. కాని అది 
పైకి కనబడునది గాదు, తనజీవిత లక్ష్యము, పరమావధి నిర్ణయించుకొనుటకు అది 
యెంతగానో తోడ్చడినది గుడి సేవకుల యేర్పాట్లు ముగించి వీర రాఘవయ్యగారు 
మరల కొండవీటికేతెంచినారు. ఆమెపైకి గంభీరముగా కన్పించిననూ లోలోపల ఎంత 
వ్యథ చెందుతుంది. తనతల్లి ఒక ఆదర్శము కొరకు జీవించినది. ఆ ఆదర్శ సాధనతో 
జీవితం ముగించినది. కొండవీటికి తనరాక ముఖ్యోద్దేశం “వసంత రాజీయం” - 
కొమరగిరి - ఆస్థాన నర్తకి, అతని అనురాగము యివన్నీ దానికి సంబంధించినవి. 
ఎంతటి విపరీత పరిస్థితులు వచ్చినా తనకర్తవ్యం ముగిసేవరకూ సహనశక్తితో 


48 లకుమ 


కొండవీటినే వుండాలి. ప్రభువులు తనకై చూపుతున్న ఆదరము, అభిమానము, (పేమ 
- ఆ బుణం తానెట్లు తీర్చుకోగలదు? 

లకుమ మనస్సు నిండుకుండ యైనది. కొమరగిరి ప్రభువు ఆమె ఆవిషాదం 
మరచిపోవుటకు యెంత యత్నము చేసినారు. కాటయ అత్యంత (ప్రేమతో 
ఆదరించినారు. మహారాణి స్వయంగా కళామందిరానికి వచ్చి ఓదార్చినది - దొరపరెడ్డి 
కన్న తండ్రిలా ఆమెను చూచారు. లకుమ తన ఆదర్శం ఏనాడో నిర్ణయించుకొంది 
గాన తొణకక బెణకక నిండుకుండలా వుండింది. 

రోజులు గడిచిపోతున్నాయి. మరల వసంతం వచ్చేస్తుంది మహారాజావారు 
తమ [గ్రంథంలో అభినయ భాగమును మెరుగులు దిద్దుతున్నారు సాత్వికము. దాని 
విభాగములు వ్యభిచారి సంచారి భావములగూర్చి వారి వ్యాఖ్య సిద్ధపరచినారు. 

ఆ సంవత్సరము వసంతోత్సవానికి కాటయ ప్రత్యేకంగా “మాళవిక - 
అగ్నిమిత్రి - నాటకము కేళికగా నేర్పాటు చేసినారు. మాతృవియోగంతో నున్న 
లకుమను కష్టపెట్టదలంచక వూరుకున్నా - లకుమయే తనయొక్క విషాదం మరచుటకు 
యిదియొక మార్గమని విన్నవించి 'మాళవిక'గా పాల్గొని (ప్రేక్షకుల ముగ్భులగావించినది 
మూడవ వసంతము గూడా ముగిసిపోయినది. 

వసంతోత్సవములు ముగిసిన పిదప లకుమ - కొమరగిరి ప్రభువుకు తన 
కోర్కె తెల్పినది. 

“దక్షవాటికను సందర్శించి అఖండ దీపారాధనతో స్వామి నారాధించుట” 
ఆమె అభీష్టం కొమరగిరి ప్రభువు ఆమెను బాసి నిమిషమైననూ వుండలేడు. - లకుమ 
తన ప్రాణము తాను కూడా ద్రాక్షారామమునకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నారు. 
వీరు బయలుదేరునప్పటికి శరత్‌ బుతువు వచ్చినది. 

శరత్‌ పూర్ణిమ. నాటి చంద్రోదయవేళ ఆలయంలో అఖండ దీపారాధన 
చేయబడినది. లకుమ కోరిక ననుసరించి ప్రత్యేక నృత్యపూజ నేర్పాటు చేసినారు. 
ఆలయ నాయకురాలు మాణిక్యాంబ భుజంగ. భుజంగత్రాస మర్శణి దండపాద 
కమలనర్తనములతో స్వామిని సేవించినది. ఉయ్యాల మంటపము వద్ద స్వామికి 
కేళిక ఏర్పాటు చేయబడినది అచట లకుమచే నాట్యం చేయించాలని కొమరగిరికి 
కోర్కె కలిగినది. 

“లకుమా-నీవె భీమేశ్వరుని నీనర్తన విద్యచే ఆరాధిస్తే-” 


నటరాజ రామకృష్ణ 49 


“ప్రభూ మీ కోర్కె సహజము. కాని వారు దేవ దాసీలు-వారికే ఆ అవకాశ 
ముంది” 

“నేను కోరిననూ అవకాశముండదా?” 

“భగవంతుని సన్నిధిని అందరమూ అల్బులమే గదా-” 

ప్రభువుకు వెన్నుపై చరిచి నట్లయినది. సంప్రదాయాలను కాపాడుటకు స్త్రీ 
లెంత శ్రమిస్తారు. అందుకే మన దేశంలో అతి పురాతనమైన విద్యలు ఎన్ని రాజకీయ 
మత మార్పులు వచ్చినా నేటికీ వాటి పవిత్రతను గోల్పోక సజీవంగా వున్నవి. కాని 
ఈ శరత్‌ పూర్ణిమ వెన్నెల వృథాపోకూడదు. లకుమ నర్తనం ఆనాటి రాత్రి చూడాలి 
ప్రభువు గోదావరి నదిలో నౌకా విహారము నేర్పాటు చేయించారు అర్ధరాత్రివరకూ 
లకుమతో నృత్యగానాలతో గడిపినారు. నడిరేయి గడిచిన పిదప ఆమె అతని 
ఆలింగనములో సుఖనిద్ర పొందినది. 

ప్రభువు గోదావరిని దాటి కోనసీమ ప్రవేశించినారు. కోనసీమలో ప్రఖ్యాతి 
వహించినది ర్యాలి” పుణ్యక్షేత్రం అచ్చట స్వామిపేరు మోహినీ కేశవమూర్తి - క్షీరసాగర 
మథ్యనానంతరము దేవదానవులకు అమృతం పంచుటకు మహావిష్ణువు మోహినీ 
అవతారమును ఎత్తుటను తెల్పుటకు ముందు భాగము శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదా 
పద్మధాశియై సాక్షాత్మారమై, వెనుక ప్రక్క చక్కని సిగకట్టు, కాసిబోసిన చీరె కట్టుతో 
దర్శనమిచ్చును. శివుని అర్థనారీశ్వర శిల్పమువలె విష్ణువు యొక్క అపూర్వ శిల్పమా 
ఆలయంలోనిది ఆ దేవుని సేవించిన పిదప లకుమ కోరికపై పంచారామములు 
సందర్శించ సంకల్పించినారు. ఆంధ్రదేశంలో ఆరామములు ఐదున్నది అవన్నియూ 
శివాలయములే దక్షవాటికలోనిది ద్రాక్షారామము, భీమారామ, కొమరారామం, 
క్షీరారామం, అమరారామం మిగిలిన నాలుగు. వారు నదిని దాటి దక్షవాటిక మీదుగా 
జగపతుల రాజధాని పెద్దాపురమునకు చేరువగానున్న భీమారామము సందర్శించినారు. 
అందున్న రాతి వుయ్యెల మంటపం, శిల్పుల అపూర్వ కళాసృష్టి-అచ్చటి నుండి 
పురూహితికా పట్టణములోని కుక్కుటేశ్వర స్వామిని, కుంతి మాధవుని దర్శించినారు. 
అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటైన పురూహితికా పీఠము ఈ పట్టణములో వున్నది 
ఇదియే పీరికాపురము. పంచమాధవులు, వేణుమాధవ, విందు మాధవ యిత్యాదుల్లో 
కుంతి మాధవ ఈ పట్టణమున వెలసినాడు. ఈ ఆలయం సప్తప్రాకారములతో 
శోభిల్లుచుండునది. అటుపై ధవళేశ్వరం వద్ద జనార్ధన స్వామిని పూజించి కోటిలింగాల 
రేవు వద్ద గోదావరిని దాటి కొమరారామం చేరినారు. ఈ ఆలయం గునుపూరువద్ద 


50 లకుమ 


నున్నది, అటనుండి పాలకొల్లులో నున్న కీరా రామస్వామిని సందర్శించి పల్నాడుకు 
పయనమైనారు. బెజవాడవద్ద కనకదుర్గమ్మను పూజించి కృష్ణలో పయనించి 
ధాన్యకటకంచేరి-అమరావతిలోని అమరలింగేశ్వరుని అభిషేకించి - రాజధాని 
కేగినారు. 

శరత్‌ హేమంతములు గడిచి శిశిరము ప్రవేశించినది. లకుమ తీర్థయాత్రలు 
చేయటమేగాక కొమరగిరి తానేగిన ప్రతి పుణ్యక్షేత్రములోనూ ఆయా ఆలయ దాసీలు, 
అచ్చటి గణికలు ప్రదర్శించే నర్తనరీతులుచూచే అవకాశము లభించినది. అది వారి 
నాట్యశాస్త్రములోని దేశినాట్యప్రకరణకు యెంతగానో వుపకరించినది. 

మరల నాల్గవ వసంతము సమీపించినది కొమరగిరి ప్రభువులు “దేశినాట్య 
విధానము” ముగించినారు - పేరిణి, (ప్రేంఖణ, దండిక, కుందలాది సప్త తాండవములు 
జక్కిణి, మత్తలి, గోండలి, హల్లీనిక యిత్యాది ప్రబంధ నర్తనములు, వాటి 
జతివిన్యాసాదుల గూర్చి రచన చేసినారు - 

కాటయ (ప్రభువుది ఎంత కృష్ణ సారధ్యమైననూ కొమరగిరి ప్రభువు 
రాజ్యవ్యవహారాలు మాని నిరంతరము కళా సేవలో నిమగ్నులై యుండుట ఆస్థానములో 
కొందరికి అసంతృప్తి కలిగించినది. కాటయలోలోన బాధపడి వూరుకున్నారు. 
నాట్యాచార్యుల చేయిదాటినది. మహారాణి వారికి తనస్వామి ఆనందమే తన ఆనందము 
అందరూ దొరపరెడ్డిపై విరుచుక పడ్డారు. లకుమ సర్వమూ గ్రహించినది. కొంతకాలము 
తను ఓర్పుతో వుండాలి. లోకము తననెంత అపార్థము చేసుకున్నా తన మనస్సెంత 
వ్యధచెందుతున్నా కళాలోక కళ్యాణం కొరకు తాను కొంతకాలం కండ్లుమూసుకొని 
ఆ అపకీర్తిని, అవమానములను, సహించాలి - అంతకుమించి తాను చేయగల్లినది 
లేదు. ఆస్థానములోని పెద్దలు యే అభిప్రాయముతో వున్నారో ఆమెకు తెలియును 
గాని ఎవ్వరూ ప్రత్యక్షంలో ఆమెముందు ప్రసంగించలేదు. ఇట్టి పరిస్థితుల్లో నాల్గవ 
వసంతము వచ్చినది యధావిధిగా వేడుకలు జరిగినవి. లకుమ కాళిదాస విక్రమోర్వ 
శీయంలో ఊర్వశిపాత్ర నలరించినది. కొమరగిరి ప్రభువు 'వసంతరాజీయంిలో 
తానింత వరకూ రచనచేసిన అధ్యాయాలను పండితులకు వినికిడి చేసినారు. ఇంకొక్క 
అధ్యాయము మాత్రము మిగిలినది. అది ప్రయోగాధ్యాయము. అందువారు శాస్త్రము 
ననుసరించి వివిధ నర్తన రీతులు ఆడవలసిన పద్దతులను తెల్పునట్టిది - అదియే 
అతి ముఖ్యమైనట్టిది లోకంలో ప్రాచీన కళాసంప్రదాయం నిలుచుటకు ఆధార 
భూతమైనట్టిది. ఇంకొక్క వసంతకాలం పట్టునని కొమరగిరి ప్రభువు సభకు తెల్పినారు. 


నటరాజ రామకృష్ణ 51 


“ఒక సంవత్సరం - అనగా మూడువందల అరువది ఐదు దినములు -” 


భారంగా నిట్టూర్చింది లకుమ ఆమె నేత్రాలు అశ్రువులతో మెరిసినవి. 
xk xk xk xk 


ఈ విధంగా లకుమ జీవితంలో నాల్గవ వసంతము జరిగి పోతుంది - 

ప్రయోగ విన్యాసాలగూర్చి రచన చేయవలెనుగాన కొమరగిరి ప్రభువు 
నిరంతరము లకుమతోటే గడుపుతున్నాడు రాజ్యకార్యముల సందర్భంలో కలియవచ్చిన 
ముఖ్యులకు కూడా దర్శన మిచ్చుట లేదు. 

లకుమ - లకుమ - లకుమ ఎచ్చట చూచిన లకుమయే కన్పించును, ఏ 
అక్షరములోనూ లకుమయే ఏ పదములోనూ ఏధ్వనిలోనూ, ఏస్వరములోనూ, 
లకుమయే గోచరిస్తుంది ఆమెయే తన సర్వస్వము నిద్రలో లకుమ, జాగ్రదవస్థలో 
లకుమ, శివుడు అంబకు అర్ధశరీరము మాత్రమే యివ్వగల్లినాడు. కాని కొమరగిరి 
తన పూర్తి శరీరము నామెకర్పించి ఆమెలో జీవించ దొడగినాడు. “సోహం”-అని 
పీల్చబడే శ్వాస నిశ్వాసాలు కూడా 'లకుమి-అని ఆలపించ దొడగినవి. 

దొరపరెడ్డి యిదంతటికీ తానే దోషిగా నెంచుకున్నాడు. పరిస్థితులు చక్కచేయ 
దలంచాడు. సహించలేక లకుమను తన మందిరానికి రప్పించాడు. లకుమ కొండవీటికి 
వచ్చినప్పుడు ఆమె విడిది దిగిన మందిరంలో దొరపగారు ఆసీనులై వున్నారు. లకుమ 
అటకు వేంచేసినది నిశ్శబ్దంగా అతని ప్రక్కగా నిలిచినది - దొరప శూన్యంలోకి 
చూస్తూ కూర్చుండి పోయినాడు ఆమె అట్లే నిలిచిపోయినది. ఆయన నేత్రాలు అశ్రు 
వులతో నిండినవి - అశువులు రాలకుండుటకు ఆయన ప్రయత్నించు చున్నాడు 
కొంతసమయం అట్లే గడిచిపోయినది - లకుమ వచ్చినట్లు గ్రహించినాడు. ఆమె 
వారిపాదాలకు ప్రణమిల్లి దూరముగా నిల్చినది. తన ప్రక్క్మనేవున్న ఆసనము ఆమెకు 
చూపినాడు లకుమ వారి చెంతనే కూర్చుంది ప్రేమతో ఆమె తలపై చేయినుంచి 
దగ్గరగా తీసుకున్నాడు. అతని నేత్రాల నుండి అ[(శ్రువులు రాలి ఆమె శిరముపై 
పడినవి - ఉలిక్కిపడి లకుమ దొరపగారి ముఖంలోనికి చూచినది “దొరపరెడ్డి - 
కొండవీటిరెడ్డి సామ్రాజ్యానికి సేనాపతి - ఆయన నేత్రాల్లో అశ్రువులు.” 

ఆమె అట్లే చూస్తూ వుండిపోయినది. 

అతడు మెల్లగా ప్రశాంతంగా మాట్లాడ నారంభించినాడు - 


52 లకుమ 


“నాకండ్లలో నీరు నీకు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి కదూ లకుమా - - - 
యుద్ధంలో శత్రువుని ఎదుర్కోవడం చాలాసులభం అమ్మాయి - కాని ప్రేమపాశాలు 
తెంచుకోవడం అంత తేలికగాదు- 

ఆమె వింటూ వుండిపోయింది - “మహాసామాజ్య సేనకు నాయకుడనై - 
శత్రువుల జయించి, శత్రురాజులను, రాజ్యాలను అదుపులో పెట్టగల్లినాను గాని - 
నాకండ్లముందు పుట్టిపెరిగి పెద్దదయిన ఒక్క అబలచేతిలో ఓడిపోయాను. 

“అదేమిటి బాబూ -” ఆశ్చర్యంతో అడిగింది లకుమ 

చెప్పమంటావా లకుమా-” మల్లెమాంబ విద్యనీకు అబ్బినది గాని - ఆమె 
గుణసంపద నీకు రాలేదు - అదే నా విచారానికి కారణం”. 

లకుమపై పిడుగు పడ్డటైనది. ఆమె నెవరూ అర్థం చేసుకోలేరు, ఆమె 
హృదయాన్ని తెలిసికోలేరు. 

“బాబూ మరొక్క వసంతకాలం గడువీయండి మీకన్నీరు తుడుస్తాను-” 
అనుకోకుండానే ఆమెచేయి ఆమె నడుముకున్న వడ్డాణము పైకిపోయినది. వారి 
పాదములకు నమస్మరించు మాటయే మరచిపోయి ఆటనుండి చరచర నడిచి వెళ్ళినది- 

“యవ్వనపు పొంగు -” ఆమె హృదయాన్ని తెలిసికొనని దొరపగారు బాధగా 
నిట్టూర్చినారు లక్షల సంఖ్యలోని శత్రువుల హృదయాల నర్థము చేసుకున్న దొరపరెడ్డి 
ఒక్క అబల హృదయాన్నర్థం చేసుకోవడంలో పొరపడ్డారు. 

న. న. 

లకుమ ఆటనుండి తనకేళికా మందిరమునకు వచ్చినది. ఆమె పద్మకొలను 
వద్ద కేగి వడ్గుపై కూర్చుని నీటిలో తనబింబము చూస్తూ వుండిపోయింది. ఆకులను 
త్రోసికొని పైకివస్తున్నది ఒక తామరమొగ్గ. దానిచుట్టూ తిరుగుతుంది ఒక చిన్న 
మండూకపుకూన, మండూకానికి ఆ పువ్వును కాపలాయడం మాత్రమే తెలియును. 
పువ్వులోని మకరందపు తియ్యదనము దానికేమి తెలియును పరిపక్వ సమయానికి 
అచ్చటికి వచ్చే భ్రమరానికి తప్ప - ఆమె అలాగే కొన్ని నిమిషాలు చూస్తూ 
వుండిపోయినది, పైన భ్రమరం కదలాడుతుంది. క్రింద కప్ప కూడ ఆ పక్వానికొచ్చిన 
మొగ్గకాడ చుట్టూ తిరుగూతూ దాన్ని కాపలా కాస్తుంది. 


నటరాజ రామకృష్ణ 53 


లకుమ చింతించలేదు. తానేనాడో తన జీవితం గూర్చి ఒక నిశ్చయానికి 
వచ్చేసింది. సమయం ఆలోచనల్లో వృథాపుచ్చ తలంచలేదు. అటనుండి లేచి 
లోనికేగినది. 

sk sk sk sk 

ఒకనాటి మధ్యాహ్నం తన పడక మందిరంలో తూలికా తల్పంపై విశ్రమించి 
“వసంత రాజీయం” అంతవరకూ ముగిసిన భాగము చదువుతున్నది లకుమ. 
మహారాణివారికి లకుమను చూడాలని కోర్మెగల్లినది. ఆమె కబురంపలేదు. వెంట 
దాసీజన మెవ్వరూలేరు. ఒక్కర్తే మహల్‌ నుండి, కేళికా మందిరానికి పాదచారియై 
వచ్చినది. లకుమ శయ్యామందిరం ప్రవేశించినది. వర్తమానము లేక, దాసీజనము 
లేక మహారాణి వారు తమ మందిరానికి రావడం లకుమకు ఆశ్చర్యం కల్లించినది. 
ఆమె కంగారుపడి లేచినిల్చినది. రాణివారు మందహాసం చేస్తూ తల్పముపై కూర్చొని 
లకుమను ప్రక్కలో కూర్చుండ బెట్టుకున్నారు. 

“ఆశ్చర్యపడుతున్నా వా లకుమా? నేను వొంటరిగా వచ్చానని - మరేమీలేదు. 
ఈరోజున నిన్ను చూడాలని కోర్కె కల్గింది. వెంటనే బయలుదేరి వచ్చినాను” లకుమ 
చేతిలోని గ్రంథమును తీసికొంది సంతోషముతో కండ్ల కద్దుకుంది - లకుమను 
ఆప్యాయతతో కౌగిలించుకొని ముద్దిడుకొంది. 

“లకుమా నీవంటే నాకు చాలా అసూయగా వుంది-” 

“మహారాణిగారూ! అల్పురాలను-” 

“మహారాజును నీ ప్రేమలో కట్టి పడవేయగల్లిన శక్తి మంతురాలవు నీవు 
అల్పురాలవా?” 

“నాకుకాదు దేవీ - కళాసరస్వతికి ప్రభువులు దాసులైనారు-” 

“అదే లకుమా నే చెప్పబోయేది. చరిత్రలో మా జీవితాలు మరుగుపడి పోతాయి. 
లకుమ, ఆమె నర్తనశోభ, వసంతరాజీయం - ఆచంద్రార్మంగా నిలిచిపోతాయి. నన్ను 
కోరుకోమంటే-నేనీ అమరకీర్తినే కోరుకుంటాను. మహారాణి పదవికంటే - - -” 

“ఇంతటి అభిమానానికి నేనర్షురాలనా థేవ్‌?* 

“లకుమా రాజులకంటే, మహారాణులకంటే నీజీవితం ధన్యత చెందినట్టిది-” 

“దేవీ మీరెంతటి అమృత హృదయులు. నాయెడ మీ కెంత ప్రేమవుంది. -” 

“లకుమ ఐదుసంవత్సరాలవుతుంది. ప్రభువులు కేళికా మందిరం వదలి 
అంతఃపురంలో అడుగిడలేదు. అయిననూ నాకు ఈర్ష్య, ద్వేషంలేదు. నాత్యాగం 


54 లకుమ 


లోకానికి ఒక మహోపకారం గాబోతుందని ఆశించాను ఆశలు ఫలించాయి. 
అంతకంటె కావలసిందేమిటి? వచ్చే వసంతానికి నాట్యశాస్త్రము ముగుస్తుంది గదూ-” 

“దేవీ సర్వమూ సంపూర్ణమవుతుంది -” 

“వచ్చే జన్మలోనైనా నీవంటి చెల్లెల్ని నాకు ప్రసాదించమని భగవంతుని 
ప్రార్థిస్తున్నాను”? 

లకుమ ఆమె ఒడిలో తలనుంచి వెక్కి వెక్కి ఏడ్వనారంభించినది. 

“పిచ్చిదానా - ఏమిటిది?” 

“నా ఆనందము పట్టలేదు దేవీ?” 

కొన్ని నిమిషాలు గడిచినవి - లకుమ కన్నీటి తడి ఆరింది. 

“దేవి - నాకొక్కటే కోరికవుంది - మీరు తీర్చాలని కోరుతున్నాను-” 

“చెప్పు లకుమా - కొండవీటి కళాలక్ష్మిని నీవు కోరినది నేకాదనుట 
వుంటుందా-” 

“ఏమీలేదు” - లకుమ సందేహిస్తూ ఆగిపోయింది 

“నీ కోరికలు తీర్చేశక్తి నాకులేదని సందేహిస్తున్నావా లకుమా-” 

“అదిగాదు మహారాణీ-కొండవీటి మహా సామ్రాజ్యానికి మహారాణులైనా 
మిమ్మల్ని మనసార ఒక్కసారి “అక్కా అని పిలిచే భాగ్యం కల్గించండి” లకుమ తన 
శిరస్సును మహారాణి చేతుల్లో నుంచినది. వెచ్చని కన్నీరు, ఆమె ఆదోసిలిని తడిపినది. 

“ఎంత చిన్న కోరిక లకుమా -” 

“అక్కా - అన్న రెండు అక్షరాలు మాటకున్న విలువ నాకేతెలియును, మహారాణి 
- మహారాజావారి ఆస్థానానికి నేనలంకారమైనా - అంతఃపురములో నేను నర్తకిని 
మాత్రమే” 

“లకుమ - నీవు యింత విజ్ఞాన వంతురాలైనా యింకా అమాయకురాలవే - 
సృష్టిలోనే భగవంతుడు అనేక అంతస్థులతో తారతమ్యాలను మానవులకు సృష్టించాడు 
ఈ జగన్నాటకంలో ఎవరిపాత్రలు వారు పోషించుటకు పోవాలి గృహిణిగా సంఘంలో 
వుండే విలువ నీకుండదని నీవు చింతించవచ్చును. కాని కొండవీటి చరిత్ర, ఈ దేశ 
చరిత్రలో నిలిచి వున్నంతకాలం ఒకవేళ లోకం మహారాణిని మరచిపోవచ్చును గాని 
కొమరగిరిని తలంచి నప్పుడల్లా ప్రతి ఒక్కరూ నిన్ను, నీకళోపాసన స్మరించకుండా 
వుండలేరు. ఉండరు. పవిత్రమైన హృదయంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను లకుమా” 
- లకుమ శిరస్సుపై మహారాణి. చేయినుంచి ప్రేమతో పల్మినారు. 


నటరాజ రామకృష్ణ 55 


“దేవీ నాజన్మ సార్థకమైంది, జన్మజన్మకు నేను కొండవీటి రాజ్యలక్ష్మికి బుణపడి 
వుంటాను-” 

మదనుడు పంచబాణుడు. అతడువేసే నాల్గు బాణములు, లోకోపకారానికైనా 
ఐదవబాణం నీలోత్సలము, మరణసూచకము గనుకనే నాట్యాభినయంలో అయిదవ 
బాణము సూచించు మూర్థపట్టు నభినయించి ముగింతురు. 

లకుమ జీవితంలో ఐదవ వసంతం పరుగు బిడుతూ వస్తూంది. కర్పూర 
వసంత రాయ కొమరగిరి ప్రభువు తన “వసంత రాజీయ” రచన ముగించినారు. ఆ 
సంవత్సరము వసంత పంచమినాడు వసంతోత్సవములో గంథపఠనము అందలి 
నర్తనరీతులు లకుమచే ప్రదర్శనమునకు యేర్పాట్లు జరుగుచున్నవి-. 

లకుమ ఒక్కసారి బాపట్లవెళ్ళి రాదలచినది ప్రభువుల ఆజ్ఞ తీసుకొని ఒంటరిగా 
వెళ్ళినది తరతరాలుగా తన పూర్వులుండిన లోగిలికేగినది. బాల్యము. యవ్వనము 
తను గడిపిన ఆ గృహములోని ప్రతిస్థలమూ ఆమెకు జ్ఞాపకమే. తన బాల్య 
జీవితములోని ప్రతి ఘట్టమూ - ఆమెకు జ్ఞాపకం వచ్చింది. తను చిన్నగా నున్నప్పుడు 
మధ్యాహ్నపువేళ తల్లి విశ్రమించి యుండగా నఖులతోగూడి చెట్టెక్కి జామికాయలు 
కోసుకునే జామిచెట్టు పెరిగి పెద్ద వృక్షమైనది స్వామి పూజకు ప్రతి నిత్యము పొగడ 
పూవులేరి మాలగూర్చి తల్లితో పంపించేది, ఆవృక్ష మలాగేవుంది. పూజామందిరంలో 
స్వామి కలకలలాడుతూ నేతిదీపపు కాంతిలో మెటిసిపోతున్నాడు నర్తనశాలలో తను 
సాధనచేసిన నాటి మృదంగము. చిరుతలు భద్రంగా వుంచబడినవి. లోగిలిలోని 
ప్రతి వస్తూవూ వున్నచోటనే భద్రంగా వుంచబడింది. అంతా ఎప్పటిలాగే వున్నవి ఆ 
సాయంత్రం ఆమె ఆలయానికి వెళ్ళింది శశిరేఖ తన బాల్య స్నేహితురాలు ఆమె తల్లి 
స్థానములో నాయకురాలైనది. ఆమె లోగిలిలో వుంటున్నది. ఆలయ పూజారులు 
పూర్ణకుంభముతో రాచమర్యాదలతో ఆస్థాన నర్తకి లకుమను ఆలయం లోనికి 
ఆహ్వానించారు. తన తల్లితో కలిసి ప్రతినిత్యమూ తాను స్వామిసేవకు వెళ్ళినరోజులు 
ఆమెకు జ్ఞప్తికి వచ్చాయి. ఊరులోని వారందరూ ఆమెను ఆప్యాయతతో ఆహ్వానించారు. 
దర్శించారు ఊరు మారలేదు ప్రజలు అలాగే వున్నారు. అందరూ అలాగే వున్నారు. 
ఒక్కతన తల్లి మాత్రం లేదు కుమార్తె నాహ్వానించుటకు, లకుమ తన తల్లిని దహనం 
చేసిన స్థలాన్ని సందర్శించ గురుపల్నితో కలిసి వెళ్ళినది. స్మృతి చిహ్నముగా అచట 
ఒక చిన్న తులసిమొక్క నాటబడి వుంది. లకుమ మట్టిలో కూర్చుని తులసి కోటకు 
ప్రణమిల్లినది. ఆధూళిని కొంతగొని నుదుట ధరించినది. తన తల్లిని తలంచుకోగానే 


56 లకుమ 


ఆమె హృదయం భారంతో నిండిపోయింది చీకటి పడిపోయింది లకుమ గురుపల్నిని 
యింటికి పంపివేసి ఒంటరిగా అచ్చట కొంతసమయం వుండిపోయింది. లకుమకు 
తన తల్లిని తలచుకోగానే దుఃఖము పొరలివచ్చినది, వాస్తవమేగాని - ఆమె 
దుఃఖించలేదు: విచారించలేదు, తన మనస్సును ప్రశాంతంగా వుంచుకుంది ఆమె 
ఏమీ ఆలోచించనూ లేదు. ఆలోచించ దలంచలేదు. అదొక సమాధిస్థితి -నిర్వికార, 
నిశ్చలత్వములతో గూడిన నిర్మలమైన మనస్సు-అలా యెంత సమయం గడిపిందో 
- బాటపై కాగడాల వెలుగు కనిపించింది. ఆమెకు కొంచెము దూరముగా ఒక 
సమాధివద్ద ఎవరో తల్లి చిన్న మట్టి ప్రమిదలో దీపముంచి, కూర్చునివుంది బొంగురు 
పోయిన ఆ యమకంఠం నీరసంగా వినిపిస్తూవుంది. ఆమె సర్వస్వమూ ఆ కుమారుడే 
అతడు ఆమెను వదలి వెళ్ళినాడు. ఇక తన భావిజీవితం ఆలోచన మరచి ఆమె 
చనిపోయిన అతని గురించి దుఃఖిస్తూంది- 

లకుమ మెల్లిగాలేచి అటకేగినది నిశ్శబ్దంగా నిల్చి చూచినది అక్కడ నుండి 
ముందుకు సాగినది కాగడాలవారు ఆమెను వెంటనిడుకొని లోగిలి కేగినారు. ఆమె 
పల్లకీ నెక్కినది. బోయీలు కొండవీటి మార్గాన్ని నడస్తున్నారు. దూరాన ఆ వృద్ధురాలి 
కంఠము వినబడుతూనే వుంది ఆమె వింటూ అలా కూర్చొని వుంది. బోయీలు 
ముందుకు నడుస్తూనే వున్నారు. అంతటి విశాల ప్రపంచంలో ఏకాకియై ఆ వృద్దురాలు 
విలపిస్తూనే వుంది. రాత్రి జరిగిపోయి తెల్లవారినది. లకుమ నిదురమేల్శొన్నది. లకుమ 
చెవులకు మాత్రము ఆ దీనాలాపము యింకా వినిపిస్తూనే వుంది - పగలు గడచి 
సాయంత్రమైనది, కొండవీటి దుర్గము బురుజుపై సంధ్యవేళ 'నాబతు' సంగీత 
మాలపించ బడుచున్నది. లకుమ తన కేళీ మందిరానికేగినది ఆమెకాదీనురాలి విలాపం 
యింకా వినిపించుతూనే వున్నది. సంగీత భవనము కేగినది. వీణదీసి ఆలపించ 
నారంభించినది ఆ దీనురాలి హృదయ విదారక విలాసం “శోకవళియె వీణాలాపంలో 
కలిసి ధ్వనించినది. 

x x =. =. 

ఆనాటినుండి లకుమ వీణ-వరాళి. పంతు వరాళి శుభ పంతు వరాళి, పున్నాగ 
వరాళి శోక వరాళిని. తరచూ ఆలపించినది. ఆ వృద్ధురాలు ఆమె స్కృతి పథంలో 
కదలాడుతూ వుండేది - 

“తనకున్న ఆ ఒక్క ఆధారము భగవంతుడు గొనిపోయినాడు. ఆమె తన 
భవిష్యత్‌ గూర్చి విచారించక తిరిగిరాని కుమారుని కొరకు విలపిస్తూంది! పవిత్ర 


నటరాజ రామకృష్ణ 57 


ప్రేమ బంధమంటే యిదేనేమో? -లోకమెంత చిత్రమైంది....”అట్టి వేళల్లో లకుమకు 
తనతల్లి జ్ఞాపకం వచ్చేది. 

“అమ్మ చనిపోయేముందు నాగురించి ఎంత విచారించిందో” - ఆ విచారము 
మరచిపోవాలని ఆమె వెంటనే అటునుండి లేచి వెళ్ళిపోయేది. 

on oa = : 

ఒక చీకటి రాత్రి అర్ధరాత్రి, ప్రభువు కొమరగిరి తన పఠనమందిరంలో 
కూర్చుని రచన చేయుచున్నారు. అది వారు ఏకాంతంగా నుండే మందిరము. 
వారటనుండుగా ఎవ్వరూ వెళ్ళుటకు వీలులేదు. లకుమకు కూడా ఆ అర్హత్రలేదు. 
ప్రభువులెంతటి ప్రమమూర్తులు. దయార్ధ హృదయులో, కొన్ని సమయాల్లో అంత 
కఠిన నియమాలను పాటించేవారు. 

లకుమ తన మందిరములో శయనించి వుండి ఒంటరిగా వుండలేకపోయింది. 
ప్రభువును చూడాలని బుద్ధికల్గినది. కాని కలియుటెట్లు? ఏ శిక్ష విధించిననూసరియే 
వారిని చూడక వుండలేను. అలంకారమందిరానికి నడిచినది. కట్టిన పుట్టములను 
తీసివేసి నీలిరంగు చీరె, గులాబివర్ణము రవికె ధరించినది. మెడలో కెంపుల మాల 
అలంకరించుకొన్నది. కొంచెముగా పునుగు శరీరానికి అలదుకున్నది. కాళ్ళకున్న 
రత్నమంజీరాలను తీసివేసినది తలలో పొగడ వూవులమాల తురుముకొన్నది. 

కొమరగిరి పఠనమందిరానికి పయనమైనది - ఆయన దీపపు వెలుగులో 
చదువుతూ కూర్చుని వున్నాడు. లకుమ మెల్లగా, నిశృ్శబ్దముగా మందిరంవద్దకు వచ్చినది 
కొంత తడవు ద్వారమువద్ద నిల్చినది బితుకు బితుకుమనే గుండెతో లోనికి 
(ప్రవేశించినది. మందిరము మధ్య మరికొంత తడవు నిల్చినది. మరల మెల్లగా 
అడుగులో అడుగు వేసుకుంటూ ఆయనను సమీపించినది. అచ్చట అట్లే నిల్చినది; 
నిల్వలేక ఆయన పాదములవద్ద కూర్చున్నది. కూర్చుండలేక అట్లే భూమిపై వ్రాలినది. 
రెప్పలు మూతలుపడకుండా వుండుటకు ప్రయత్నించినది కాని నిద్రాదేవి ఆమెను 
తన ఒడిలోనికి తీసుకుంది. 

కొమరగిరి హావభావ హేల లీలను గూర్చి రచన చేయుచున్నాడు. ఆయన 
కనులముందు విరహిణి రాధ ప్రణయమూర్తి కృష్ణుడు సాక్షాత్మరించారు. కృష్ణుడెచ్చటనో 
అదృశ్యుడై మురళి నూదుచున్నాడు. విరహిణి రాధ, కాననములో అతని కొరకు 
తిరుగుతుంది కడకు అతనిని గాంచుతుంది. చేరి సుఖిస్తుంది. కాని అది వట్టిభ్రమ 
ఒంటరియై యింట పవళించిన రాధకన్న కల అది. కన్నీరుతో దిండు తడసి చల్లని 


58 లకుమ 


స్పర్శకు నిదుర మేల్మొంటుంది. బాధతో వియోగం భరించలేక అతని వెనుక 
బయలుదేరుతుంది. అంతా కలయే - కలలో కల; - కుమరగిరి తన కళాజగత్తునుండి 
వాస్తవిక జగత్తులోనికి వచ్చాడు. కాళ్ళవద్ద చల్లగా మెత్తగా యేదో తగిలింది. ఆదీపము 
పెద్దదిచేసి చూసాడు. 

“లకుమ - లకుమ - రాధామాధవ ప్రణయలీలలు చిత్రిస్తున్న అతని 
హృదయం (ప్రేమార్ణవమౌతుంది - మెల్లగా ఆమెను లేవనెత్తి తనొడిలోనికి తీసుకొని 
నిద్రలోనున్న ఆమె ప్రశాంత వదనాన్ని చూస్తూ అలాగే వుండిపోతాడు. 

అలా యెంత సమయం గడిచిందో - లకుమ నేత్రాలు తెరుచు కుంటాయి. 
యౌవనోద్రేకంతో ప్రభువు కన్నులు యెర్రబడి వున్నవి. ఆమె ఆ కన్నులుచూచి 
బెదిరిపోతుంది.” 

“ప్రభూ మిమ్మల్ని వదలి వుండలేకపోయాను. క్షమించండి -” లకుమ 
వణికిపోయింది లేతీగెలా - 

“నియమము తప్పితే లకుమకూడా శిక్షార్చురాలే అ 

“ఏ శిక్షకైనా సిద్ధమే ప్రభూ - తప్పు చేశాను-” 

“శిక్షిస్తున్నాను లకుమా -” ఆమెను గట్టిగా తన బాహువుల్లో బంధించినాడు. 
గాఢంగా అధరాన్ని చుబుకాన్ని నేత్రాల్ని, చెక్కిళ్ళను చుంబించినాడు. కేశరాశి 
విడిపోయినది. జలజల పొగడల పుష్పవర్షము గురిసినది - తీయని బాధలో ప్రియుని 
కౌగిటలో లకుమ నలిగిపోయినది- 

కోడికూత (ప్రేమికులకు తెల్లవారుచున్నట్లు హెచ్చరించినది. అలసిన లకుమ 
నలిగిన పూమాలవలె శయ్యపై విశ్రమించినది నిదురబరువుచే కనురెప్పలు లేవక 
అరమోద్చలవుచున్నవి. దంతక్షతములచే చిట్లిన ఆమె అధరము రక్తము చిమ్ముతున్నది. 
కరిగిన కస్తూరి తిలకం నొసటి నుండి జారుచున్నది. నఖక్షతములచే ఆమె కుచభాగము 
నల్లని చంద్రరేఖలచే ప్రకాశించుతూ బాధ నొందుచున్నది కటిభాగము నుండి చీర 
కుచ్చెళ్ళు ఒత్తిగిలి శయ్యపై పడివున్నవి. కొమరగిరి మెల్లగాలేచి నిల్చినాడు - నిల్చి 
ఆ నలిగిన లతను నిశ్శబ్ధంగా తిలకించినాడు. నుదుట కస్తూరి బొట్టును సవరించి 
తీర్చిదిద్దినాడు అధరమున చిందుతున్న రక్తమును సన్నటి మెత్తని పట్టువస్తముతో 
అద్దినాడు కుచములపై నున్న చందురుని పిల్లలపై చందనము అలదినాడు. 
కుచద్వయమును రవికముడితో బంధితులను చేసినాడు కటిని కెంపుల వడ్డాణముతో 
అలంకరించినాడు. ఆమెను తన బాహువుల్లోకి తీసికొని కేశరాశిని సవరించినాడు. 


నటరాజ రామకృష్ణ 59 


మత్తుతో కూడిన అరమోడ్పు కన్నులతో ఆమె అతనిచూచి తన రెండు చేతులను 
అతని మెడ చట్టూ పెనవేసి బంధించింది. 

“ప్రభూ! మీ అభినయ విభాగంలో “పంచముళ్ళ” అభినయం గూర్చి వర్ణించారా? 
లేదు - మగువకు కలవైదు ముళ్ళట - -” మగతగా పల్ముతూ ఆమె మైమరచి 
మరల మధ్యలోనే నిద్రపోయినది. 

కొమరగిరి వెంటనే ఆలోచించ దొడగినాడు. నిజమే - పంచముళ్ళ 
అభినయంగూర్చి వ్రాయుట మరచినాడు - 

శృంగారాభినయంలో - దంతక్షత, నఖక్షత, ఆలింగన, చుంబనాదులు, చౌశీతి 
బంధములు, మన్మథబాణ ప్రయోగములు యివి వర్ణించి పంచముళ్ళ అభినయముతో 
ముగించుట క్రమపద్ధతి లకుమ జ్ఞాపకం చేయనిచో ఆభాగము అసంపూర్ణమే. ఆరాత్రి 
తమ అనుభూతులే ప్రత్యక్ష శృంగారానికి ఒక చక్కని తార్మాణము. 

నిదురలో లకుమ చేతులు అతని మెడను వీడినవి ఆమె శిరమును అతని 
తొడపై నుంచి నిదురించుచున్నది. మహారాజా వారు శృంగారాభినయంలోని రెండు 
భాగాలు విప్రలంబము, సంభోగ శృంగారముల వివరంగా వర్ణించినాడు. 

తూర్పుకొండలో సూర్యదేవుని రధాశ్వముల గంటల నాదము వినిపిస్తూంది. 
లకుమ తొందరగాలేచి, త్వరత్వరగా తన మందిరానికి నడిచి వెళ్లినది. 

ఈ విధంగా లకుమ రోజుకొక అలంకారముతో (ప్రభువును ప్రతిరాత్రి 
విడవకుండా కొలుస్తుంది. కొమరగిరికి ఆశ్చర్యము కల్లించినా ఆంతర్య మూహించలేక 
పోయినాడు. తన సౌఖ్యమే లకుమ సర్వస్వముగాన ఆమె తన ఆనందము కొరకు ఆ 
విధంగా అభిసరిస్తుందని భ్రమించాడు. 

అంతలో పరుగులిడుతూ ఐదవ వసంత పంచమి వచ్చేసింది “వసంత 
రాజీయము గూడా సంపూర్ణంగా ముగిసింది. 

లకుమకు ఆ సంవత్సరము ఆఖరి వత్సరము కాళిదాసు కుమార 
సంభవములోని రతివిలాసం విలాపం అభినయించ కోర్కె తెలియచేసింది. ఆ శ్లోకాలు 
ప్రతిఒక్కటీ మణిపూస -శృంగారము, కరుణ; శృంగారము, రౌద్రము; ఈవిధంగా 
వ్యతిరేక రసాలు ఒకేపర్యాయము అభినయించుటకు వీలైనట్టి రచనలని. అవి 
సమర్ధులకే సాధ్యపడగలవు - పండితులే, హృదయమున్న సంస్మారవంతులే అందలి 
గొప్పతనం అర్థంచేసుకోగలరు. 


60 లకుమ 


వసంతం వచ్చేసింది - వసంత రాజీయం ముగిసింది. అన్ని సంవత్సరాలకంటె 
ఈ సంవత్సరం విశేషంగా వేడుకలు యేర్నాటైనవి - ప్రభువుల వసంత రాజీయం” 
కళాసరస్వతి కంకితం చేసి లోకానికి వెల్లడిస్తారు. మొదటిసారిగా లకుమ అందలి 
శాస్త్రానికి సంప్రదాయ విన్యాసాలు ప్రదర్శిస్తుంది. తమ ఆశయం ఫలించినందులకు 
కాటయవేమ, దొరపరెడ్డి, మహారాణి, వీర రాఘవయ్య, లకుమ అందరూ 
అమితానందంలోనున్నారు. కొమరగిరి తన తపస్సు ఫలించి నందులకు పరమానంద 
భరితులైనారు. 

వసంత వేదిక నూతన రీతుల్లో, అలంకరించబడింది. ప్రభువులు సభ తీరినారు. 
పండితులు, విద్వాంసులు, నాట్య కళావేత్తలు, కవులు ప్రభు సింహాసనాని కిరుప్రక్కలా 
కొలువు తీరినారు. 

లకుమ తెరవెనుక నిలిచి వేదిక ప్రవేశించినది. సభావందనం ముగిసినది. 

కాటయ ప్రభువు అనుమతిగొని వీరరాఘవయ్యగారు నాంది పఠించినారు. 


“మునినాం భరతాదీనాం 
భోజాదీనాంచ భూభుజాం 
శాస్త్రాణి సమ్యగా లోక్య 
నాట్య శాస్త్రం యదుత్తమం-” 
లకుమ గర్హర విన్యాసం జరిపినది. 
అటుపై శుద్ధవర్తనం, పంచమ తాళం, ఖండగతి, దమరుకయతి, నాగబంధ, 
విధానముతో నర్తనము చేసినది. పిమ్మట అభినయ అధ్యాయము అభినయముతో 
ఆనాటి నాట్యోత్సవము ఆరంభమైనది. నవరసములకు, ముప్పది మూడు సంచారులకు, 
దశవిధ సాత్విక భావాలకు, అష్టవిధ నాలుకలు గల అభినయానికి - కాళిదాస రతి 
విలాపం. విలాసం ఆధారము చేసుకొని లకుమ అభినయించినది. లక్షణ, లక్ష్యముల 
నెరిగిన కళావేత్తలు, వ్యాఖ్యాన కర్తలు శాస్త్ర సంప్రదాయాల సమన్వయమునకు 
సంతోషించినారు. 
పండితుల మెప్పించునదే శాస్త్రము, పామరులకు ప్రబోధము కలించునదే 
శాస్త్రీయ విద్య, రసిక హృదయాల రంజింప చేయునట్టిదే కళ, శిలల ద్రవింప 
చేయునట్టిదే కళావికాసము; ప్రపంచంలో శాశ్వతంగా నిల్చునట్టిదే సత్మళా 
సంప్రదాయం, మార్గదేశి విధానాల నెరిగి నర్తించు నర్తకులే పండితులు. వారి విద్యలే 


నటరాజ రామకృష్ణ 61 


దేశసంస్కృతీ వికాసానికి పట్టుగొమ్మలు, లక్షణలక్ష్యాల తెలిపి శాస్త్ర సంప్రదాయాల 
సమన్వయపరచి విద్యనేర్చు గురువులే నాట్యాచార్యులు. వారి విద్యయే దేశకళాసంపద. 
కళల పరమార్థమెరిగి. అభినందించు, ఆనందించు రసికులే కళలకు జీవగర్రలు, 
వారి ఆదరణమే కళలను నిత్యనూతన శోభలతో వికసింపచేయును. సభలో నర్తనము 
చేయు నర్తకి యెంతటి అర్హతలు సంపాదించవలెనో చూచే (ప్రేక్షకులు కూడా అంతటి 
అర్హతగలవారై వుండవలెను. నాడే కళాకారుల హృదయ కుసుమాలు వికసించి, 
పరిమళించును. శాస్త్రీయ విద్యల మహత్తెరిగి పోషింపబడినచోట కళాకారులుంటారు. 
వారున్నచోటనే విమర్శకులుంటారు. వీరిద్దరూ వున్నప్పుడే శాస్త్రీయ విద్యలు వికాసము 
చెందుతవి. పృధ్వి పుట్టిన నాటినుండీ కళాకారుడు ప్రదర్శించే భావము ప్రాచీనమే. 
తాళము గానము ప్రాచీనమే - కాని కాలానుగుణ్యముగా కళాకారుల ప్రదర్శన రీతులు 
మారుటచే సంప్రదాయములు వేరై కళలు వికాసము చెందుతున్నవి. సృష్టిలోని 
అనంతమైన భావరాగ తాళములను ఒక్కొక్క కళావేత్త తనకు తోచిన రీతిని గ్రహించి 
ప్రయోగించి ప్రచారంలో పెట్టినాడు. అవే వివిధ సంప్రదాయములై విరాజిల్లినవి. ఈ 
విధముగా పండితులు తమతమ అభిప్రాయములను వెలిబుచ్చి యేకాభిప్రాయానికి 
వచ్చినారు. 

వసంత వుత్సవాలు -రెండవ దినము. 

నృత్య ప్రకరణము ప్రయోగము చేయబడినది. '“లకుమి గీత గోవిందము - 
జయదేవుని అష్టపదులను నృత్య మాడినది. ఆ పాటలలోని అర్థానికి హస్తపాద 
విన్యాసాలను భావానికి అభినయముతో జతపరచి తాళలయలతో సమ్మేళన పరచి 
కేళిక చేసినది. కవులు గీత గోవిందమునకు నృత్య క్రమము నేర్చరచ గల్లినారు గీత 
గోవిందము భారతీయ సంగీత రచనలన్నింటిలోనూ - ప్రాచీనమైనది - అందుకు 
ముందుగా వ్రాయబడిన రచనలు మనకు మిగులకపోగా - లక్షణ గ్రంథాలున్నా 
లక్ష్యాలు మాత్రం పూర్తిగా అదృశ్యమైనది. 

వసంతోత్సవము - మూడవ దినము. 

తాళము, ఛందస్సు-కరణ, చారె, రేచక, స్థానక, మండల అంగహారముల 
గూర్చి పండితుల చర్చించారు. శివుని 108 కరణములు, 101 తాళములందు 
విన్యాసము చేయబడి- అందుకావలసిన శబ్ద జతి గతి కౌతాదులు నర్తన మాడబడినవి. 
తాళ ఛందస్సు ననుసరించి భేదించబడిన జాతులు: గురు, లఘు, ధృత, అనుధృత 
వ్లుత విన్యాసాదుల పద్ధతిని ఆడవలసిన క్రమము - యతిభేదాలవల్ల శబ్బజాలములో 


62 లకుమ 


వచ్చే ఒంపు సొంపులన్నీ వివరంగా చర్చించిన మీదట సవరణ సంస్కరణలతో 
ఆమోదము పొందినది. 

వసంతోత్సవములు - నాల్గవ దినము. 

దేశి నాట్యక్రమము - దేశి నాట్యాలను నర్తించవలసిన పద్ధతులు, వాటిలోని 
సంగీత రచనల పాటక్రమము, తాళములు, జతులు, వాటి ప్రయోగ విధానములు 
యిత్యాది విషయాలన్నీ చర్చించినారు. ఇందు పారశీక పద్ధతి నృత్యాలు కొన్ని దేశిలో 
చేర్చబడిన వాటికి జతులు, సంగీతము తాళములు, ఆంగికము యేర్చరచి మన 
సంప్రదాయములో ఇమిడే విధాన రూపొందించబడినవి. ధృవపద గానమేగాక, టుమ్రీ, 
టప్పా, చతురంగ యిత్యాది సంగీతాలకు నృత్యాభఖినయ క్రమాలు కూర్చబడినవి. 
జానపద, భాగవత సంప్రదాయాలు చర్చింబదినవి. 

వసంతోత్సవము - ఐదవనాడు- 

అన్ని ప్రకరణముల సమన్వయము- 

ఆస్థాన కేళికా విధానము, ఆలయ నర్తన రీతుల ప్రయోగాలతో (గంథవిమర్శ 
పూర్తియె 'వసంతరాజీయము”-కవి పండిత, శాస్త్రవేత్తల ఆమోదం నొంది ఒక మహత్తర 
నూతన రచనగా రూపొందినది. భరతుని నాట్యశాస్ర్రము, సారంగదేవుని సంగీత 
రత్నాకరము, జాయపసేనుని నృత్త రత్నావళి నందికేశుని భరతార్ణవముల కంటే 
ఒకడుగు మందుకు వేసిన రచనగా, లక్షణ లక్ష్యాలు కూడిన బృహధ్ధంథమని పెద్దలు 
అంగీకరించారు. 

తన అభీష్టము నెరవేరినందుకు కొమరగిరి ఆనందించారు. కాటయ ప్రభువు 
సంతోషానికి మేరలేదు. మహారాణి పొంగి పోయింది. దొరపరెడ్డి మీసం దువ్వారు. 
వీరరాఘవయ్య ఆనంద బాష్పాలు రాల్పారు. లకుమ జన్మ తరించింది. 

ఐదవనాటి రాత్రి అచ్చట చేరిన పురజనులందరి సమక్షంలో కొమరగిరి ప్రభువు 
సరస్వతీ దేవికి ఆ గ్రంథాన్ని అంకితం చేసినాడు. 

ఐదు వసంతముల తరువాత బావమరదు లిద్దరూ మహారాణి సమేతముగా 
ఒక్కచోట విందు గుడిచినారు. ఐదు వసంతముల తరువాతనే మరల రాణిగారే 
శయ్యా మందిరంలో వీణాగానము వినిపించినది. సుగంధ పరిమళము మందిర 
గవాక్షముల నుండి వెలుపలికి ప్రసరించినది. 

లకుమ పంచమికి ముందటినాటి రాత్రినుండి పార్వతీ దేవికి పూజలు 
ప్రారంభించినది. వీలైనంత సమయం ఒంటరిగా ధ్యానంలో గడిపినద్‌, ఈ ఐదు 


నటరాజ రామకృష్ణ 63 


దినములు ప్రభువును, కేళిక నిమిత్తమై తప్ప యితర వేళలో కలియుటయే లేదు. 
ఉత్సవము ముగిసిన నాటి రాత్రి తన కేళీమందరిము పైభాగములో ఒంటరిగా కూర్చొని 
వుంది. రాణీగారి భవన శయ్యా మందిరం నుండి వీణాగానము విన్నది. ఆమె శరీరము 
పులకించినది. “ఇంతటి కార్యదీక్షా పరులుగా వుందురు గనుకనే రాజులు అంతటి 
మహాసామ్రాజ్యముల నేలగల్లుతున్నారు.” ఆకాశాన్ని చూస్తూ కూర్చుంది. కూర్చోలేక 
పడుకునే నక్షత్రాలను, ప్రశాంతంగా నున్న చంద్రుని చూస్తూవుంది. అనంతమైన 
విశ్వములో అనంతకోటి తారలున్నా ప్రకాశించే శక్తి, అమృతం వర్షించే శక్తి, 
బాధించే -వేధించేశక్తి, ఆ ఒక్క చంద్రుడే కలిగివున్నాడు. తారలు చంద్రుని కంటే 
పెద్దవే-కాని అతని ముందు చిన్న దివిటీలు - నవగ్రహాలు అతనంత ముఖ్యమైనవే 
గాని మానవుడు చంద్రునే ప్రేమిస్తాడు. ఇన్నివిధాల లోకానికి మిత్రుడైన చంద్రుడు- 
తనను ప్రేమించి నిరంతరమూ తనను చేరాలని సంధ్యవేళ నుండి పయనం సాగించి 
మరల సూర్యోదయానికి పగిలిన గుండెతో తనగూడు చేరే చకోరానికి ఎప్పుడూ 
ఆవేదన తప్ప ఆనందం చేకూర్చలేక పోతున్నాడు చకోరం మాత్రం నిరాశచెందక 
ప్రతినిత్యమూ అతని సాంగత్యాన్ని కోరుతూ అభిసారికయై వెళ్ళుతూనే వుంటుంది. 
ఇదే సృష్టి వైపరీత్యము, స్వచ్చమైన ప్రేమ ఎన్నడూ త్యాగాన్నే కోరుతుందేమో? 
డ్రేమకు అధిష్టాన దేవతయైన మదనుడు లోకోపకారార్థమై భస్మమైనాడు 
గాన పవిత్ర (ప్రేమికుల నుండి అతడు ఆశించే ప్రతిఫలము త్యాగమేనేమో? ఈ 
విధంగా లకుమ ఆలోచిస్తూ వుంది. దూరాన ఎక్కడ నుండో ఆమె కొక గీతా లాపము 
వినిపించ మొదలిడినది. ఆ గానము ఆమెను సమీపించింది. లకుమ అలాగే 
వింటూవుంది. అది గానముగాదు. ఆనాటి స్మశాన వాటికలోని వృద్ధురాలి దీనాలాపము. 
ఆ నిశీధ సమయంలో వంటరిగా శ్మశాన వాటికలో తన కుమారుని సమాధివద్ద 
కూర్చొని ఆమె విలపిస్తున్న దృశ్యము: ఆమె కనులముందు కనిపించినది. ఇంతటి 
విశాల ప్రపంచంలో ఆమె ఆవేదన నర్థము చేసుకునే వారూ ఆదరించే వారెవరూ? 
కనుపాపలు కన్నీటి కాల్వలై ప్రవహించినా, జీవితాంతం వరకూ ఆమె అలాగే 
విలపించినా, చనిపోయిన కుమారుడు తిరిగి రాడుకదా? ఆమెకు ఆ విషయము 
తెలియదా - శివునిచే భస్మ మొనరించబడిన కాముని బూడిద వద్ద బడి విలపించుచున్న 
రతి ఆమె కనులముందు కనిపించినది. దుఃఖాన్ని తీర్చుటకు దేవతలందరూ 
ప్రయత్నించినా, మహావిష్ణు కుమారుడైనా మదనుని అనంగునిగా మాత్రం సజీవపరచ 
గల్లినారు - దేవతలు - ఇకమానవులం మనం చేయగల్లిందేమిటి? ఇదంతయూ 


64 లకుమ 


తెలిసినా ప్రేమయొక్క పవిత్రత అట్టిది ఆ బంధాన్ని త్రెంచుకోలేము. తెంచుకున్న 
వాదే శాశ్వతసౌఖ్యాన్ని పొందగల్లుతాడు. ఇదే హైందవ ధర్మంయొక్క సారము-. 

లకుమ దిగ్గునలేచి కూర్చుంది. కూర్చొని ఆశ్చర్యపోయింది. దొరపరెడ్డిగారు 
ఆమెకు కొంత దూరమున నిల్చియున్నారు. ఆయనవచ్చి యెంత సమయమైందో? 
లకుమ నమస్కరించింది. దొరపరెడ్డి చాలా ప్రసన్నులై యున్నారు. ఇద్దరూ 
పిట్టగోడవరకూ నడిచివెళ్ళి అచ్చట నిల్చినారు - మహారాణి మహల్‌ నుండి యింకా 
వీణాగానము వినిపిస్తూనే వుంది ఇద్దరూ అటువైపు చూచినారు. దొరప్ప హృదయం 
సంతోష సాగరమైంది. లకుమను (ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. మృదువుగా ఆమెతల 
నిమురుతూ- 

“లకుమా ఈ రోజుతో నాఆశయం నెరవేరిందమ్మా నాకు పరమానందంగా 
వుంది నీవు నాకుమార్తెల్లో ఒకదానివి నేటినుండీ - ఎంతటి ఆదర్శాలతో నిన్ను 
మల్లెమ పెంచింది తల్లీ”- 

“దొరప్పగారూ యీజన్మలో మీకుమార్తెను గాలేను. వచ్చే జన్మలోనైనా ఆ 
భాగ్యము కల్గించమని భగవంతుని ప్రార్థిస్తాను”- 

లకుమ కన్నులు చెమ్మగిల్లిన వి - 

“అదేమిటి తల్లీ?” 

“ఆర్యా మీరెంత అభిమానించినా లోకం దృష్టిలో నేను దేవదాసి మల్లెమాంబ 
కుమార్తెను. కొండవీటి ప్రభువుల ఆస్థాన నర్తకినిమాత్రమే - చరిత్రలో నాకు ఆస్థానము 
మాత్రమే మిగులుతుంది. 

“ప్రాచీన కాలమునుండి వస్తున్న సాంఘిక కట్టుబాట్లను అధిగమించలేము 
గదా లకుమా?” 

“ఆర్యా-నా అభిప్రాయం అధిగమించమనిగాదు. సంఘంలో నా స్థానము 
నేను తెలిసికో ప్రయత్నిస్తున్నాను. ఇదంతా దైవనిర్ణితము. విధి నెవ్వరూ తప్పించలేరు 
గదా-” 

“ఆశయాలు ఫలించిన ఆనంద సమయంలో యీవిధంగా ఆలోచనలు 
కల్గుతున్నాయేమిటి లకుమా?” 

“మరేమీలేదు దుఃఖంలో భగవంతుని ధర్మాన్ని ప్రతివారు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. 
అది సహజము కాని ఆనంద సమయాల్లోకూడా జ్ఞాపకముంచుకోవాలి అని అమ్మ 
చెప్పేది-” 


నటరాజ రామకృష్ణ 65 


కొంత తడవు వారట్లే నిల్చినారు 

దొరపగారు మరల మాట్లాడ మొదలిడినారు. 

“లకుమా నా మనస్సు సంతోషంతో నిండింది నీవు నేటినుండీ నా పుత్రికవు, 
ఏమైనా కోరుకో అమ్మా - నెరవేరుస్తాను-” 

లకుమ ఆలోచించి, కొండతడవు నిశ్శబ్దంగా వుంది. అనుకోకుండా ఆమె 
వామహస్తము మొలనున్న కెంపుల వడ్డాణము పైకిపోయింది. 

“ఆర్యా-నాదొక్కటే కోరిక-కేళీకా గృహంలోని పద్మకొలను వద్ద పాలరాతి 
వేదిక నిర్మింపచేసి అచ్చట నాదొక నృత్య ప్రదర్శనము పూర్ణిమ వెన్నెల్లో యేర్పాటు 
చేయండి - మీరు. మహారాణి, ప్రభువు, కాటయ వేమ అందరూ ఆ (ప్రదర్శనము 
తిలకించాలి” 

“ఎంత చిన్న కోరిక కోరావు లకుమా-కళాకారులంతా యింతే-” ఆమె 
చెక్కిళ్ళను, ఆప్యాయతతో నొక్కి ముద్దిడినాడు. 

“ఇంతకంటే నేను కోరగల్లిందేముంటుంది. బాబూ?” 

దొరప్పగారు లకుమను ఆమె శయన మందిరములో వదలివెళ్ళినారు. 

xk xk xk xk 

తెలతెలవారుతుంది లకుమ ఇంకనూ జలకేళిక ముగించలేదు. కాటయవేమ 
వేంచేయుచున్నారని దాసీజనము తెలియ చేసినారు. త్వరగా స్నానము ముగించి 
అలంకరించుకొని లకుమ సంగీత భవనాని కేగినది అప్పటికే కాటయ-ప్రభువు 
అచ్చటికి వచ్చియున్నారు. లకుమ వారికి నమస్మరించి నిల్చినది దాసీలు పళ్ళెములు 
ప్రభువు దగ్గరకు తెచ్చినారు? పళ్ళెములపై కప్పివున్న పట్టువస్త్రముల తొలగించినాడు 
కాటయ ఒక పళ్ళెములో పచ్చల హారము, ఆభరణములు, మరొక దానిలో, 
రత్నమంజీరాలు ఇతర పళ్ళెములలో పట్టువస్తాలున్నవి. లకుమను చేరబిలిచినాడు 

“లకుమా! స్వీకరించు. ఇంతవరకూ కొందవీటి ఆస్థానములో రత్నమంజీరాలు 
ధరించి యెవ్వరూ నాట్యమాడలేదు. ఆ గౌరవము నీకే దక్కింది-ప్రభువు ఆ పళ్లెములన్నీ 
ఆమెకు బహుకరించినాడు-మరల కొంత సమయము గడచిపోయింది లకుమా- 
ఈరోజు నుండి నిన్ను నా సోదరిగా భావిస్తున్నా-ఇంతకంటే ఎక్కువగా గౌరవించే 
శక్తి నాకులేదు-” 

“ప్రభూ-సోదరిగా గౌరవింపబడే అర్హత సంపాదించుకోడానికి ప్రయత్నిస్తాను-” 

కాటయవేమ కొంత తడవచ్చట వుండి వెళ్లిపోయినాడు. 


66 లకుమ 


లకుమ ఆ దినమంతయూ యెట్టి ఆలోచనలూ లేక ప్రశాంతంగా గడిపింది 
సంధ్యవేళ కొమరగిరి, వీరరాఘవయ్య గారు వేంచేసినారు- 

“లకుమా-పాలరాతి వేదిక, నృత్యము, దొరపరెడ్డి గారికి చెప్పావట. ఐదు 
సంవత్సరాలనుండీ పరిశ్రమిస్తూ యింకా తనివితీరలేదా తల్లీ-” వీర రాఘవయ్యగారు 
మందహాసం చేస్తూ అడిగారు. 

“ఆచార్యా మేము పుట్టిందెందులకు?” 

“లకుమా-నాకండ్లముందు బిడ్డవు. నేనెత్తుకొని తిప్పాను. ఇంత విజ్ఞానవతి 
వెలాగయ్యా వమ్మా?” 

“సరస్వతీ కటాక్షం గురువర్యా-” 

కామరగిరి ప్రభువు లకుమను చూస్తూ వుండిపోయారు. ఆమె ఆయనను 
చూసి సిగ్గుతో తలవంచుకుంది. వీరరాఘవయ్య గారు ఆటనుండి మెల్లగా 
వెళ్ళిపోయినారు. ప్రభువు అట్లే చూస్తూవున్నారు. మెల్లగా ఆమెవద్దకు నడిచినారు. 
ఆమె సిగ్గుతో అట్లే నిల్చినది ఆమెను చేరారు. తన బాహువుల్లోకి తీసుకున్నారు. 
ఆమె ముఖమును తన ముఖముచెంతకు తెచ్చినారు. అధరమును అందముగా 
మార్దవముతో చుంబించినారు. వారట్లె వుండి పోయారు. చంద్రుడు నవ్వుతూ 
వుదయించాడు. 

“లకుమా రేపటి సంధ్యవేళకు నీవుకోరిన పాలరాతి వేదిక సిద్ధమైపోతుంది. 
తనివితీరా నర్తించు-” 

“అదే నా ఆఖరి కోరిక (ప్రభూ-” 

“నీవు కోరదగిందే కోరినావు లకుమా-” 

వారిద్దరూ మెల్లగా అటనుండి నడిచి వెళ్ళినారు. ప్రభువు అంతఃపురాని 
కరిగినారు. 

xk xk xk xk 

పున్నమ చంద్రుడు వుదయించాడు. లకుమ కోరినరీతిని పాలరాతి వేదిక 
అలంకరించ బడినది. కేళిక దర్శించుటకు కొమరగిరి, కాటయవేమ, దొరపరెడ్డి, 
మహారాణి, ఆస్థాన విద్వాంసులందరూ వేంచేసినారు. 

ఆరోజు ఆమె ప్రదర్శించ బోవునది 'విషకన్య”' యక్షగానము. ఆకథను తానే 
రచన చేసినది. సంగీతము తానేకూర్చినది. నృత్యము కూడా తన స్వంతమే-ఆచార్యులు 
ప్రయోక్తగా మాత్రం నిల్చినారు. 


నటరాజ రామకృష్ణ 67 


పూర్వము రాజులు, తమ రాజ్యాలను శత్రువుల బారి నుండి రక్షించుటకు 
యెన్ని యో విధముల వ్యూహాలను పన్నేవారు. అందు విషకన్యలొకరు అందమైన 
బాలికలు చిన్నతనముననే రహస్యపు ప్రదేశాల్లో నుంచి నృత్య సంగీతాలను నేర్పించి 
రాజనీతిని బోధించి దానితోపాటు వారికి విషము ఆహారములో ఇస్తూ పెంచేవారు. 
ఆ విషభక్షణమునకు వారలవాటుపడుటచే అది వారికేమీ అపకారము కలుగక 
పోయినా, రక్తంలోని ప్రతి అణువులో విషముండుటచే, అది వారితో సంభోగ క్రీడలు 
జరిపేవారిని వెంటనే బలిగొనేది. ఇది విషకన్యల సంక్షిప్తచరిత్ర. 

ఒక రాజు ఆస్థానములో ఒక విషకన్య వుండినది. లేబ్రాయపు జవ్వని, 
సౌందర్యరాశి, సంగీత నాట్యముల్లో సరస్వతి. అంతటి కోమలి ఆమె విషకన్యయని 
ఆమెకు మాత్రం తెలియును. రాజా స్థానములోని ఒక కవి ఆమెను (ప్రేమించినాడు. 
ఆమె అతని ప్రేమించినది. అతడు ఆమె అధరపానము కోరుతాడు. ఆలింగనము 
అభిలషిస్తాడు, చుంబనము ఆపేక్షిస్తాడు. సంభోగసౌఖ్యాలకు తహతహ లాడిపోతాడు. 
దాని పరిణామము ఆమెకు తెలియును. అందులకే ఆమె దూరము నుండే తన 
ప్రియుణ్ణి తనను ప్రేమించి సంతృప్తి చెందమంటుంది. ప్రేమకు హృదయంగాని, 
శరీరం ముఖ్యంగాదని హితవులు బోధిస్తుంది. కామికుడు శరీరాన్ని వాంఛిస్తాడని 
(ప్రభోధం చేస్తుంది, కామం తీరిన తరువాత ప్రేమ కలకాలం నిలువదని యెన్నోవిధాల 
వేడుకొంటుంది, రోజులు గడుపుతుంది. కాని ఆకవి ఆమెను తన కౌగిలిలో నుంచుకొని 
స్వర్గ సౌఖ్యాలనుభవించాలని వాంఛిస్తాడు ఇక ఆ వియోగము భరించలేక 
ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. తన నిజస్వరూపం అతని కెరిగించాలని సాహసిస్తుంది. 
కాని ఆదిలో దేవీపీఠం వద్ద తడి బట్టలు ధరించి ఖడ్గం చేతబూని ఎడమచేతి బొటనవేలు 
చిట్లించి రక్తము తిలకంగా ధరించి ఆ రహస్యం తనకు తప్ప ప్రాణములతో నుండగా 
వేరొకరి కెరిగించనని ఆమెచేసిన వాగ్దానం గుర్తుకువచ్చి అడ్డుతుంది. 

ఆమె ఎరుగును వారిద్దరి కలయిక ఫలితము కాని అతడు ఏ సదభిప్రాయముతో 
తనను వాంఛించాడో ఆ అభిప్రాయం అతని వీడకుండా జీవితం అంతమొందుటే 
శ్రేయస్మరం. అతని తరువాత తానెట్లూ జీవించదు. ఈ నిశ్చయానికి వచ్చి ఒక 
పౌర్టమినాటి వెన్నెల్లో నౌకావిహారం ఏర్పాటు చేయించింది. ఇద్దరూ నదిలో 
పయనిస్తుంటారు. నది సముద్రము వైపుకు పయనిస్తూ వుంది. నగరం దాటినది 
పర్వత చరియల గుండా ప్రశాంతముగా ప్రవహించే ప్రదేశానికి చేరుతుంది. ఆమె 
అనుమతిస్తుంది ఇంతకాలం నుండి తనిలో దాగిన అగ్ని రగుల్ళొంటుంది. అతడు 


68 లకుమ 


పరుగునబోయి ఆమెను గాఢంగా ఆలింగము చేసుకుంటాడు. పెదవులను 
ముద్దాడుతుంటాడు. శరీరము నల్లబడింది జ్యోతి అతని వీడి చనింది. శరీరము 
చల్లబడి ఆమెపై అట్లే వాలిపోయింది. ఆమె విచారించే సమయము లేదు. మొలనున్న 
బాకు తీసింది. కంఠములో పొడుచుకుంది. ఇద్దరి శరీరాలు ఆలింగనములో అట్లే 
కూలినవి ఆమె రక్తములో అతని శరీరము తడిసినది. ఆరక్తము చిందిన నదీ జలము 
విషపూరితమైంది. ఆ పరిసరాల్లో తిరుగాడుతున్న జలచరాలు కొన్ని వేలసంఖ్యలో 
మృతిచెంది నీటిపై తేలి ఆ మృత కళేబరాలను సాగనంపుటకో అన్నట్లు ఆ నౌకలో 
పయనించి సముద్రములో కలిసిపోయినవి. ఆ ఓడ ఆ (ప్రేమికులతో పయనించి 
పయనించి సాగరంలో కలిసిపోయింది. ఇదే విషకన్య విషాధగాథ. 

నాంది ముగిసిన పిదప- 

లకుమ వరాళిరాగము నాలపించినది, అది శోకవరాళియె సభికుల్లో కరుణ 
రసము చిప్పిల చేసింది. 

నాంది, భరత వాక్యములకు -నాట, మరాట రాగములుతప్ప తక్కిన యక్షగాన 
మంతయూ- 

వరాళి, పంతువరాళి, శుభవంతు వరాళి, శోకవరాళి, యీ విధంగా వరాళి 
యందేగానము చేయబడినది నాడు ఆమె కంఠములో వరాళిరాగము అమర 
వరాళీయైనది. ఆ రాగములో అన్ని విధములైన భావములు సంఘటనలు, 
సంఘర్షణలు, పోషింపబడుటకు అదియే మొదటిసారి ఆఖరిసారి గూడా నాటినుండి 
నేటివరకూ 'వరాళిలో సంపూర్ణ యక్షగానమును కేళిక చేసిన వారులేరు. వుండబోరు. 
గురుశిష్యులిద్దరూ వేసిన కలవేయకుండ నడిపిన నడక నడపకుండా గతులు మార్చి, 
జతులు మార్చి, యతులు మార్చి, బంధముల్లో బంధించి, ఒకరితో ఒకరు పోటీపడి 
గానము చేయుచున్నారు. నడిరేయి మైనది. యక్షగానము ఆఖరి ఘట్టమునకు వచ్చినది 
విషకన్య కవికుమారుడు, నౌకలో విహారము చేయుచున్నారు. 

ఈ దృశ్యము ఏల పదంగా పాడబడినది వాన మెల్లగా పయనిస్తూవుంది నది 
మీద నుండి చల్లని వాయువులు వీచు చున్నవి. విషకన్య నావకు ఒక మూలగా 
నిల్చివున్నది ముందుకు జరిగి కవికుమారు నాహ్వానించినది. అతడు పరుగున వచ్చి 
ఆమెను తన కౌగిలిలోనికి తీసుకున్నాడు. అతని శరీరము పొగలు క్రక్కుతూ 
మండిపోతున్నది. పెదవులు ఆమె అధరాన్ని త్రాకినవి. అతడు నిర్జీవియెనాడు. అంతనా 


నటరాజ రామకృష్ణ 69 


విషకన్య మొలనున్న పచ్చలబాకు తీసుకొని కంఠములో పొడుచుకొని అతనిపై 
వ్రాలిపోయింది. 

లకుమ తన ఒడ్డాణములోని పచ్చల బాకును తీసి కంఠములో పొడుచుకొని 
భూమిపై నొరిగింది. క్షణ కాలంలో ఇదంతా జరిగిపోయింది- 

“లకుమా” - దెబ్బతిన్న సింహంలా అరచి దొరప్ప వేదికపైకి పరిగెత్తినాడు. 
గురువుగారు కుప్పగా కూలినాడు. కొమరగిరి శిలయెపోయాడు. మహారాణికి సృహలేదు. 
కాటయమేమ భార హృదయంతో వేదిక చేరాడు. 

దొరపరెడ్డి ఆమె శిరమును తన ఒడిలో నుంచుకొని విలపిస్తున్నాడు, 

“ఆర్యా - మల్లెమ వంశానికి కళంకము తేలేదుగదూ-” లకుమ నీరసముగా 
అడిగింది. 

“లకుమా - నీవు ఆదర్శ జీవివమ్మా నీవల్ల మీవంశం అమరత్వం 
నొందింది-”దొరప్ప విలపిస్తూ పల్మినాడు. 

లకుమ మందహాసంతో వింటూ కన్నులు మూసింది - రాజవైద్యులొచ్చేలో గా 
అంతా పరి సమాప్తమైంది. 

x =. x x 

కొమరగిరి శేషజీవితంలో ఆవేదికే సరస్వతీ పీఠమై వెలిసింది. (ప్రభువు 
ప్రతినిత్యము సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలందు పూచిన తామరలు, కలువలు 
తెచ్చి వేదికపై నుంచి కొంతతడవు నిశ్శబ్దముగా అటనిల్చి వెళ్ళుతాడు. 

ఆనాటి కొండవీడులో నేడు శిథిలాలు మిగిలినవి. కోటలూ, పేటలూ అన్నీ 
కాలంలో కలిసినవి. కొలను వెలసిన చోట ఒకగోయి మిగిలింది. ఆ వేదికా స్థలము 
మాత్రము దిబ్బగా నిల్చిపోయింది. హృదయమున్న కళాకారుడు ఆ ప్రదేశమును 
సందర్శించి లకుమ ప్రాణత్యాగం చేసినచోట నిల్చిన, శతాబ్దాలు గడిచినా లకుమ 
జీవము శోకవరాళిని ఆట ఆలపించుట వింటాడు నేత్రాలు అ[(శ్రువులతో నిండుతాయి. 
హృదయముంటే కరుగుతుంది. తనకు తెలియక చేతులు అంజలి ఘటిస్తాయి. 

ఇదియే కొండవీటి వసంతోత్సవములోని ఆఖరిఘట్టము. 


% లః % x 


70 లకుమ 


వసంతరాజీయము - నాట్యశాస్తము గూర్చి యిచ్చట ముచ్చటిస్తాను. 

ఆ శాస్త్రమునుగూర్చి ఒక్క శ్లోకముతప్ప మనకు మరేమియూ దొరకలేదు. ఆ 
శాస్త్రము యొక్క స్వరూప మెట్టిదై యుండవచ్చును? మహారసికుడు, కవి, నాట్యవిశార 
దుడైన రాజుచే రచన చేయబడిన బృహగద్దంథమది అందలి విభాగము లేతీరును 
వుండును? శాస్త్రము సంప్రదాయముల గూర్చి ఆరాజుచేసిన చర్చ యేవిధముగా 
నుండును? ఇతర శాస్త్ర గ్రంథముల కంటె యిందు విశేష మేముండును. 

ఈ విధముగా చర్చించుటకు ముందు మనము కొమరగిరికి ముందుగా నుండిన 
నాట్యశాస్త్ర రచయితలు, వారి గ్రంథముల గురించియు - ఆనాటి రాజకీయ 
వాతావరణము గూర్చి కొంత వివరముగా చర్చించుట చాలా అవసరము. 


భరతుని - నాట్యశాస్త్రము; 

నందికేశుని - అభినయ దర్పణము. భరతార్ణవము 
సారంగ దేవుని - సంగీత రత్నాకరము 
జాయపసేనుని - నృత్తరత్నావళి 


కుమరగిరి - వసంత రాజీయ రచనకు ముందుగా నుండిన నృత్యశాస్త్రములు 
- మరియు రసమంజరి, విద్యానాథుని ప్రతాప రుద్రీయము అప్పటికే రచన సాగినవి 
- ఈ గ్రంథములన్నింటి యొక్క ప్రభావము కొమరగిరిపై యున్నది. అంతియేగాక 
రెడ్డియుగము నాటికి దక్షిణాపథంలో మహమ్మదీయుల పరిపాలన స్థిరపడి పోయింది 
వారి నృత్యసంప్రదాయములను అనేకము అతడు తిలకించి వుండును. మరియుగాక 
రాజగోండులు, కోయలు, చెంచులు మొదలైన అనేక అటవిక తెగలయొక్క ప్రాచీన 
నృత్య సంప్రదాయములను కూడా ఆయన చూచివుండును. అనేక మంది పారశీక, 
ఇరానీ ఆఫ్‌మనిస్తాన్‌ నర్తక నర్తకీజనము ఆయన దర్భారును సందర్శించే 
అవకాశముండును. ఓడ్ర, తమిళ, కర్నాటక, మహారాష్ట్ర, మలయాళ (ప్రాంతము 
నుండి నర్తకజనము రాక వారి సంప్రదాయములను ఆయన అవగాహన చేసుకొని 
యుండును - 

నృత్యశాస్త్రము అన్నింటిలోనూ - భరతుని నాట్య శాస్త్రము అతి ప్రాచీనమైనదని 
పండితుల అభిప్రాయం అతనికి ముందు నటసూత్రములను రచించిన కొందరు 


నటరాజ రామకృష్ణ 71 


భరతులున్నావారి సంపూర్ణ గ్రంథాలు మనకు కన్పించుటలేదు. భరతుడు కొన్ని 
సూత్రాలను తన నాట్యశాస్త్రములో అచ్చటచ్చట పేర్కొన్నాడు. 

కొందరు పండితులు అభిప్రాయము (ప్రకారము నంది కేశుని రచనలు 
ప్రాచీనములని తెల్పియున్నారు. ఏది యెట్లున్ననూ - నృత్యకళ గూర్చి భరతుని 
నాట్యశాస్త్రము, నందికేశుని అభినయ దర్పణము, భరతార్ణవముల్లో చర్చించిన 
విధానములు రెండూ వేరువేరుగా వున్నవి. 

భరతుని నాట్యశాస్త్రము పూర్తిగా చదివిన పిదప మనకు కలిగే అభిప్రాయము- 

అందు ప్రత్యేకంగా నృత్య, అభినయ ప్రదర్శన రీతుల కంటె- నాట్య ప్రదర్శన 
రీతులగూర్చి అతడు ఎక్కువగా చర్చించియున్నాడు. అందలి కరణ, అంగహార 
ప్రకరణములు మనము ప్రత్యేకంగా పరిశోధించిన -అవి పాశ్చాత్య దేశాల్లోని నేటి 
“బీలే? -విన్యాసాలకు పూర్తిగా దగ్గరగా వుండును. మాటపలుకూ లేక కేవలము 
సంగీతము ఆధారముతో దాని కనుగుణ్యమైన హస్త, పాద, దృష్టిగ్రీవా బేధాల యొక్క 
విన్యాసాలతో ఒక భావమును ప్రదర్శించుట Ballet పద్దతి, అట్టిదే కరణాంద హారచారి 
రేచక మండల ప్లవనాదుల యొక్క విన్యాసములతో కూడిన నర్తనము, ఇట్టి ప్రాచీన 
హైందవ కళ నేటికీ, జావా, బలి, తాయిలాండ్‌, కాంబోడియా దేశాల్లోని నర్తనముల్లో 
గాంచుతాము. ఇవన్నియూ హైందవ నర్తన రీతులే - 

ప్రాచీన భారతదేశమములో కూడా, నృత్య నాటకములు, నాటకములు ఆ 
తీరుననే ప్రదర్శింపబడి వుండును. అవన్నియూ మార్గరీతులు. వాటినే నవీనులు 
Stylished acting అనే పేరుతోకూడా పిలుస్తారు. అందులకే భరతుని కాలంలో 
నృత్తము, నృత్యము వేరువేరుగా చర్చింబడక రెండు ఒకటిగా భావింపబడినవి - 
నృత్తమనగా శుద్ధనర్తనము (తాళల యాక్రితమైన అంగచలనము) నృత్య మనగా 
(తాళలయులు కలిగి గీతార్థమును ప్రదర్శించు అంగచలనము)- ఈ విభాగములు 
భరతుడు ఎక్కువగా పేర్కొనలేదు. నందికేశుడు యీ వివరాలను గూర్చి వివరించినాడు. 
నృత్త అభినయాదులు నందికేశుడు వేరువేరుగా చర్చించినాడు నృత్తమనగా - 
తాళలయలను మృదంగ శబ్దముల యొక్క స్వరూపములను వివరించుతూ చేయబడే 
అంగ, ప్రత్యంగ, ఉపాంగముల యొక్క సంచలనము: నృత్యమనగా - ఒక గీతము 
యొక్క అర్ధమును తాళలయల్లోహస్త పాద విన్యాసాలను బంధించి తెల్పుట అభినయ 
మనగా ఒక గీతములోని భావమును సాత్విక సంచారుల ద్వారా ప్రదర్శించుట. 


72 లకుమ 


నృత్యానికి అభినయానికి చాలా బేధమున్నది, నృత్యములో అంగికము 
ప్రాధాన్యత వహించును, అభినయములో సాత్వికము ప్రాధాన్యత వహించును. 

నందికేశుని విధానము - నృత్య నాటకమునకు నాట్యమునకు (ఒక కథను 
ఆధారముగా వర్తించుట - ఇందు వివిధ పాత్రలుండును) గాక నేటి కాలములో 
ప్రచారములో నున్న కేళిక - ఏక పాత్ర నృత్యమునకు దగ్గరగా వుండును. ఇందు 
నృత్తము. నృత్తము, అభినయము ఈ మూడు విభాగములు వేరువేరుగా ప్రదర్శించుటకు 
అనుకూలమైన రీతిని సంగీత రచనలు కూర్చబడును. దీనియందలి నృత్త ప్రదర్శన 
పద్ధతి వేరుగా వుండును. ఈ పద్ధతి ప్రదర్శనమునకు, భరతుని నాట్య శాస్త్రమునకు 
చాలా బేధము కనిపించును అది కథ ననుసరించి నృత్య అభినయములు ప్రదర్శించు 
పద్ధతి - ఇందు వేరు వేరు సంగీత రచనలకు నృత్త, న్యత్య అభినయములు ప్రదర్శించు 
క్రమము. 

భరతుడు. నందికేశ్వరుని రచనలు ప్రాచీన హైందవ నర్తనరీతుల గూర్చి 
తెల్పునట్టి రచనలు. ఇందలి నృత్యరీతులు, గాన వాద్యక్రమము చందస్సులు 
యిత్యాదులన్నియూ పూర్తిగా పురాతన భారతావనికి చెందినట్టివి. ఇందునూ కొన్ని 
దేశి రచనలు, నర్తనముల గూర్చి పేర్కొనబడినది. కాని అవి ప్రాంతీయ నాట్యరీతులు 
మాత్రమే. ఈ పద్ధతులన్నింటికీ మూలాధారము నాట్య సూత్రములే. ప్రాంతీయ 
అభిరుచులను బట్టి రూపొందించ బడినట్టివని మార్గనర్తనము దేశమంతటా ఒకేరీతిని 
వుండినది - ఒక్కొక్క ప్రాంతీయుల అభిరుచుల ననుసరించి -ఒక్కొక్క వృత్తిలో 
నాట్య సంప్రదాయ అభివృద్ధి చెందినది. కైశికి, భారతి, ఆరభటి, సాత్విక వృత్తులందు- 
ఆంధ్రులు కైశికి వృత్తిని అభినందించేవారు. కనుకనే వారి నృత్య సంప్రదాయం. 
శృంగార రస ప్రధానమై, సుందర సుకుమార కోమలకరణాంగ హారముల విన్యాసముల 
కల్గియుండును. 

భరతుడు నందికేశ్వరుల తరువాత వచ్చినవాడు సారంగదేవుడు. ఇతడు సంగీత 
రత్నాకరము రచన చేసినాడు. ఈతనికి భరత నందికేశులకు మధ్య యెందరో 
శాస్త్రవేత్తలు (గంథములు రచన చేసినా అవి అంత ప్రత్యేకంగా పేర్ళొనదగినంతగలేవు. 
భరతాదుల రచనల్లోని కొన్ని భాగాలకు మార్పులు చేర్పులతో నున్నది సారంగదేవుని 
కాలము నాటికి మహమ్మదీయుల పరిపాలన మనదేశంలో స్థిరపడిపోయింది. వారి 


నటరాజ రామకృష్ణ 73 


నాట్య రీతులు, నృత్య సంగీత బాణీలు దేశంలో వ్యాప్తమైనవి. అతని కాలం నాటికి 
ఉత్తర దక్షిణదేశ రీత్య సంగీత సంప్రదాయాలు రెండు వేరువేరుగా వృద్ధిచెందినవి 
భరతాదులు తెల్పిన వివిధ సంప్రదాయాలు వేరు. సారంగదేవుడు తెల్పినట్టివి వేరు. 
భరతుడు తెల్పన దేశి” రీతుల హైందవ సంస్కృతికి సంబంధించిన విభిన్న ప్రాంతీయ 
నృత్యములు - సారంగ దేవుడు తెల్పిన వానిలో నాటి మతము, భాష, సంస్కృతి, 
సంస్మారములు బట్టి, దక్షిణాది, ఉత్తరాది కళా సంప్రదాయములగా రెండు విధములుగా 
ఏర్పడినట్లు తెలసికోవచ్చును. 

హిందువులకు కళలు దైవారాధనలో భాగములై విరాజిల్లి ఆధ్యాత్మిక వికాసానికి 
తోడ్చడినవి. 

మహమ్మదీయ మత ప్రభావము కల్లిన కళలపట్లగాక కేవలము వినోదాత్మ 
కంగా రూపొందినవి. 

ఇదియే కళల్లో విపరీతమైన మార్పులు తెచ్చినది. దక్షిణాది కళలు ప్రాచీన 
హైందవ సంప్రదాయాలను కాపాడుకోగల్లినవి ఉత్తరాది కళలు హైందవ మహమ్మదీయ 
సంప్రదాయముల సమ్మేళనముతో ఒక నూతన పద్ధతిలో అభివృద్ది చెందినవి. ఈ 
పరిణామములు సంగీత రత్నాకరమునందు కనుపించును- 

జాయపసేనుని 'నృత్త రత్నావళి - జాయప కాకతీయుల కాలంలో నుండినాడు. 
కాకతి గణపతి దేవుని గజసేనాని, అతని కాలమునాటికి దక్షిణ దేశములో మహమ్మదీ 
యుల ప్రభావము యొక్కువగా వుండింది. వారి మదమణచుటకే వీర శైవమతము 
యెక్కువగా ఆంధ్ర కర్ణాటకము లందు విజృంభించినది శవము; వీరశైవము, పశపతి, 
కాపాలి, శాక్తేయ యిత్యాది విభాగములతో వ్యాప్తి చెందినది అందు పశుపతి 
సంప్రదాయము ఆంధ్రలో విరివిగా వ్యాప్తి నందుండినది ఈ సంప్రదాయములో శైవులు 
దినములో ఆరు పర్యాయములు రుద్రుని ఆలయాల్లో పూజించుట, మహేశుల త్యాగదీక్ష 
ముఖ్యము, వీరు శివుని అనేక రకములైన నృత్యములచే పూజించెడివారు. దేవళము 
లందుకూడా మూలవిరాట్టు కెదురుగా గుండ్రని శిలావేదిక నృత్యపూజకు అమర్చబడి 
వుండెడిది. ఈ సంప్రదాయము వలన నృత్యకళకు విశేషమైన ఉపయోగము కల్గినది 
అనేక శుద్ధనర్తన రీతులు రూపొందించబడి ప్రచారములోనికి వచ్చినవి వీటన్నింటి 
యొక్క స్వరూపములు 'నృత్తరత్నావళిలో గాంచనగును. 


74 లకుమ 


దీని తరువాతి రచనయే “వసంత రాజీయం” వీర శైవముతో వైష్ణవము, 
మధుర భక్తి వుపాసన దేశములో ప్రబలినది. కృష్ణునికి ఆలయాలు వెలసినవి. 
రాధామాధవులు ప్రేమ మూర్తులుగా ఆరాధించబడినారు. జయదేవుని గీత గోవిందము 
నాటికి ప్రారంభమై ఈ ఆరాధన క్రమము, అస్సాంలోని శంకరదేవ యిత్యాది వైష్ణవ 
భక్తులవల్ల విశేష ప్రచారం చెందినది. శైవమువల్ల శుద్ధ నర్తనము వృద్ధిచెందినట్లే 
వైష్ణవము వల్ల నృత్య, అభినయాలు విరివిగా అభివృద్ధి గాంచినవి మరియు కొండవీటి 
ప్రభువులు శైవము, వైష్ణవములను సమానముగా ఆదరించినారు. అందువల్ల నృత్య 
సంగీత కళలు సర్వాంగ సుందరంగా వృద్ధిగాంచినవి. రాసక్రీడలో వున్న మాధుర్యత, 
రసపుష్టి-శివలీలలందు గాంచముగదా-శివ తాండవము లందలి గంభీరోద్ధత 
భావవికాసం రాసక్రీడయందు వుండదని మనందరకూ తెలిసినదే గనక ఈ రెండు 
సంప్రదాయాలను సమానముగా చూచిన ఈ ప్రభువుల కాలంలో లాస్య తాండవము. 
నృత్త నృత్యాభినయములు సంపూర్ణముగా వికసించినవి మజియు ఈ ప్రభువుల 
దర్చారులందు కేవలం రాజనర్తకినుల 'కేళికు యేగాక కాళిదాసాది మహాకవుల 
నాటకములు ప్రదర్శితముల గుటచే-అభినయదర్పణ భరతార్ణవములు, భరతుని నాట్య 
శాస్త్రము విశేషముగా ప్రయోగము లోనికి తేబడినదని చెప్పవచ్చును-అనగా ఏకపాత్ర 
నృత్త నృత్యాఖినయాదులతో కూడిన కేళిక, బహు పాత్రలతో కూడిన నాట్య 
సంప్రదాయము ఈ రెండూ ఒకేచోట సమ్మేళన మవుట విశేషము. ఈ వివరములన్నియు 
మనం జ్ఞప్తి యందుంచు కొనిన కొమరగిరి ప్రభువు 'వసంతరాజీయము' యొక్క 
స్వరూప నిరూపణము సులువుగా చేయవచ్చును. ఒకదేశము యొక్క కళను 
తీర్చిదిద్దునని - ఆ దేశము యొక్క మత, రాజకీయ, సాంఘిక వ్యవస్థలు - అని 
అందరికీ తెలిసిన విషయమే - సాధారణంగా యే నృత్య శాస్త్రములను తిలకించినా 
శాస్తకారుడు ఈ క్రింది విధంగా రచనచేసి యున్నాడు- 

నృత్తము, నృత్యము, నాట్యము - వీనియొక్క వివరములతో (ప్రారంభించి - 
విభావ అనుభవముల, చతుర్విధ అభినయముల గూర్చి తెల్పి దృష్టిగ్రీవాదుల గూర్చి 
వివరించిన పిమ్మట - హస్తముల గూర్చి వివరణ - (సంయుత అసంయుత, నృత్త, 
నృత్య హస్తములు) - అటుపై చారి, రేచకాదులు, కరణ అంగ హారములు స్థానకము 
వాటి వివరణ. తాళ ప్రకరణ, ఛందస్సు రాగములు రసప్రకరణ, యివి ముగించి 


నటరాజ రామకృష్ణ 75 


తరువాత - దేశినర్తన రీతులు, చారి అలంకారము, శృంగనర్తనము యిత్యాదులు 
చర్చించి యున్నారు. భరతునికి నంది కేశునికి విభేదము: భరతుడు నాటక పద్ధతిలో 
(గ్రంథము సాగించగా, నందికేశుడు 'ేళికి (ఏకపాత్ర) పద్ధతి కనుగుణ్యముగా 
తెల్పియున్నాడు. ఉదా-సభా ప్రవేశము- 

నాట్యశాస్తములో - ప్రతిపాత్ర ప్రవేశించవలసిన రీతులు, భాండవాద్యము 
గతిప్రసారము, (ప్రవేశిక ద్రువలు, పిండి బంధములు, యిత్యాదులు వివరించగా - 
నందికేశుడు, నర్తకిసభ ప్రవేశించవలసిన తీరు, కుతుపము, అంబరము, ఆయిత్తము, 
నాంది, శుద్ధనర్తనము, పేరిణి యిత్యాదులు అందు చారి అలంకార శృంగనర్తన 
ప్రయోగాలు వివరించినాడు. కాని మరొక్క విశేష మేమనగా ముఖ్యమైన శాస్త్ర విషయాల్లో 
యిద్దరూ చాలావరకూ ఒకేవిధంగా చర్చించినారు ప్రయోగ ప్రకరణములు తప్ప. 

వసంత రాజీయ రచన కారుడు - ఇదివరకూ నేను తెల్పినట్లు కొండవీటి 
ఆస్థానములో ఏకపాత్ర కేళిక, బహుపాత్ర నాట్యము - రెండూ అచ్చట వృద్ధి చెందుటచే 
రెండిటికీ అనుకరించునట్టి విధానతన గ్రంథము తీర్చిదిద్ధినాడు ఎందుకనగా కాళిదాసు 
నాటక ప్రయోగాలుగాని కాళిదాసుపై వ్యాఖాన రచన ప్రత్యేకంగా రెడ్డిరాజుల కాలంలోనే 
జరిగింది. గనుక నాటకంలో వారియొక్క ప్రయోగ అనుభవాలు కూడా నాట్యశాస్తములో 
చర్చించే అవకాశము లభించినది. గనుకనే 'వసంతరాజీయం” యిద్దరు శాస్త్రకారుల 
యొక్కరచనల సమన్వయమై యుండవలెను. మరియు అనేక 'దేశి సంప్రదాయములు, 
అప్పటికి పూర్తిగా స్థిరపడిన మహమ్మదీయ నాట్య పద్ధతులు, శైవారాధన రీతులు, 
యివన్నియూ వర్ణించబడి యుండును. ఇవిగాక బుతునర్తనములు, నవరస అంగహార 
నర్తనశోభ -యిదికూడా వర్ణించబడి వుండును మనకు కావ్యాల్లో బుతువర్ణన లెక్కువ 
- బుతువర్ణన లేని ప్రబంధము కాన్పించదు. కాని అట్టివి నాట్యములోనికి తెచ్చినట్టి 
సమయములు అరుదు. కర్పూర వసంతరాయుడు, కొమరగిరి కేవలం నాట్య 
కళాపోషకుడే గాక, రచన చేయ సామర్థ్యం, పాండితీప్రతిభకలవాడు వసంతము 
అతని అభిమాన బుతువు, దాని కెన్నియో నర్తన రీతులున్నవి మిగిలిన బుతువులకు 
కూడా అట్టి నర్తనము లుండినగాని రచనలకు నిండు నివ్వదుగాన అతని ప్రత్యేక 
రచనల్లో ఈ బుతునర్తన మొకటి జాయపకాలంలో యిట్టి ప్రయోగానికి అవకాశము 
గాన్పించదు అప్పటికి శైవ సంప్రదాయ పూజల్లో వివిధ కరణముల యొక్క ప్రయోగము 


76 లకుమ 


శుద్ధ నాట్యములో (ప్రదర్శించుటకు అవకాశముండినది. ప్రతాపరుద్రీయ అలంకారికుడు 
జాయప తరువాత వచ్చినవాడు. అందరి అలంకార తీరులు జాయప ఉపయోగించుకొనే 
అవకాశం లేకపోయింది. ప్రతాపరుద్రీయ ప్రయోగాలు శైవశుద్దనర్తనం యీ రెంటినీ 
వుపయోగించుకునే అవకాశమూ వాటిని ప్రయోగములోనికి తెచ్చేస్థితి, కొమరగిరి 
కల్గియున్నాడు. ఆ నూతన సృష్టిచేయగల్లిన శక్తి, అందుకు కావలసిన వాతావరణము, 
అవకాశములు అతనికి వుండుటచే ఆ విద్యను ప్రయోగించి వుండును. 

నవరస అంగహార నర్తనం - నాట్యములో వివిధ రసములను అభినయించుట 
ఒక ప్రత్యేక కళ. అవి పాత్రలను అనుసరించి గాని, ప్రత్యేక రచనలు ఆధారంగా 
కేళికి గాని చేయుదురు. అట్లుగాక శుద్ధనర్తన పద్ధతిలో కరణాంగహార విన్యాసాలతో 
నవసరము లొప్పించుట అరుదైన (ప్రక్రియ ఇట్టి నర్తన రీతి కష్టతరమైనది - దీనిని 
కేవలము తాళము, లయ, అంగహార విన్యాసములే గాక - తాళ ఛందస్సు తెలిసి, 
జతి రచన, శబ్దముల కూర్చు చేయుట అవసరము. ఇతర నృత్యములవలె గాక 
యిదొక విశిష్ట ప్రయోగము. ఈ రచనకూడా యిందు వర్ణించబడి యుండును. అటుపై 
ఆస్థాన కేళిక క్రమము వివరించబడను. 

ఈ విధంగా వసంత రాజీయము భరత నందికేశాదుల - శాస్త్రముల 
సమన్వయముతో, సారంగదేవ జాయపసేనుని దేశి రచన రీతుల వికాసంతో, 
కొమరగిరి అనేక నూతన ప్రయోగాలు, కళారచనలలో - ఒక విశిష్ట సంప్రదాయము. 
శాస్త్రమును తెల్పుటకు రచించబడిన ఒక నూతన [గ్రంథ రాజముగా పేర్కొనవచ్చును. 

ఇది కేవలము నా ఊహగాదు శాస్త్రములను సంప్రదాయ విద్యలను, చక్కగా 
అభ్యసించి ఆంధ్రదేశపు సాంస్కృతిక చరిత్రను అవగాహనం చేసుకున్న ప్రతి 
కళాకారుడు, కళా చరిత్ర పరిశోధకుడు, శాస్త్ర రచయిత. యిదే అభిప్రాయానికి వచ్చి 
నాతో ఏకీభవించగలరు. 

సుమారు ఇరువది సంవత్సరములనుండే నేను సంస్కృతం, ఇంగ్రీషు, తెనుగు, 
హిందీ, తమిళంలోని అనేక నాట్యగ్రంథములు చదివినాను. రసశాస్త్రములు, అలంకార 
శాస్త్రములు, కావ్యములు, ప్రబంధములు, నాటకములు పఠించినాను, ప్రపంచ 
నృత్యకళా చరిత్ర, గ్రీక్‌ధియేటర్‌ గురించి చదివినాను. భారతదేశంలోని వివిధ నృత్య 
సంప్రదాయములను అభ్యసించి, (ప్రతి సంప్రదాయములోని విశిష్టత, ఒక్కొక్క 


నటరాజ రామకృష్ణ క్‌ 


సంప్రదాయమునకుగల తేడాలు తెలిసికున్నాను. మరియు పూర్తిగా, ఆంధ్రదేశము 
తెనుగు సంప్రదాయములు వెలిసిన సంస్థానములన్నీ పర్యటించి. అచ్చటి శాస్త్రములు 
పరిశోధించి, అచ్చట నర్తనరీతులు పరిశీలించి అభ్యసించి అర్ధము చేసుకునే అవకాశము 
కల్గినది. ఆంధ్ర కర్ణాటక దేశంలోని శైవ వీరశైవ, సంప్రదాయ ఆరాధన నర్తనరీతులు 
అభ్యసించే, చూచే అవకాశం కలిగినది. ఈ సంప్రదాయకము లన్నింటితో శాస్త్రము 
జతపర్పచూచిన మనకు ఒక సత్యం తేలుతుంది- 
బారతావనిలో నాట్యకళ రెండు సంప్రదాయాలుగా వృద్ధి చెందినది. 
1) భరతుని నాట్యశాస్తముపై ఆధారపడి వృద్ధిచెందిన బహుపాత్ర నృత్య నాటక 
శైలి. 
2) నందికేశునిపై ఆధారపడి వృద్ధిచెందిన ఏకపాత్ర కేళిక. 
ఈ రెంటికీ మూలము హైందవ సంస్కృతి, మతము, నాగరికత, గాన చాలా 
దగ్గర సంబంధమున్నది. కాని ప్రయోగంలో చాలా తేడాలున్నవి. 
ఈ రెండు శాస్త్రములను సమన్వయపరచి - విదేశ నర్తన రీతులను కూడా 
జతపరచి చేయబడినట్టి రచనయే “వసంత రాజీయము' - ఇట్టి నిర్ణయానికి నే 
రాగల్లినాను. 


78 లకుమ 


